శ్రీ శృంగేరీ శారదాంబదేవి 


శంకరభగవత్వాదుల 
వివేక చూడామణి 


ప్రకాశం 
(ఆంధ్ర వివరణం) 


ఆచార్య సార్వభౌమ 
ప్రొఫెసర్‌ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 


ఎం.ఏ. పిహె.డి.(తెలుగు) ఎం.ఏ. పిహె.డి.(నేంస్కృతం) 
Retired Prefessor of Telugu, Andhra ౮౧69 


ఐవేక చూడామణి 


ప్రథమ ముద్రణ : 2009 శ్రీ శంకర జయంతి 


ప్రకులు : 500 


అన్ని హక్కులు గ్రంథకర్తవి 


మూల్యం : రూ 40-00 


46-15-35, దొండపర్తి 
విశాఖపట్నం-530 016. 
ఫోను: 0891-2541003 
సెల్‌: 94900 84217 


సెల్‌ 99856 91983 


ముద్రణ; 

సత్యనారాయణ ఆఫ్‌సెట్‌ ప్రెంటర్స్‌ 

4-6-143, తిలక్‌రోడ్‌, కరీంనగర్‌. (ఆం.ప్ర) 
ఫోన్‌: 0878-2243026 


శారదాపీఠమైన మా. సరనమందు 
నిండు కొలువయియుందెడి. నీరజాక్షి 
జ్ఞాన విజ్ఞాన నిధుల నొనంగుదేవి 
అమ్మ శారడ పాదమ్ములాగ్రయించు, 


శ్రీమదప్పల్ల వంశాట్టేః కౌస్తుభం సుధియం గురుమ్‌ 
శ్రీసోమేశ్వర శర్మాఖ్యం నత్వా భక్తా సమర్వ్యతే॥ 


కృతజ్ఞతా నివేదనం 


సంస్కృతాంధ్ర సాహిత్య తత్తోపదేశకులైన విద్వత్పట్టభద్రులు కీ॥శే। వేదుల 
కృష్ణమడిద్రి పితృపాదులకీ 

ఎంతో వాత్సల్యంతో ఎన్నో శాస్త్రవిషయాలని నాల్గు దశాబులుగా బోధిస్తూ 
ఈ గ్రంథ రళనా సందర్భంలో ఎన్నో సూచనలిచ్చి ఈ రచనని వారికి భక్తితో 
సమర్పించడానికి ఆమోదించిన “వాచస్పతి” ఆచార్య అన్నల్ల సోమేశ్వరశర్మ 
గురుచరణులకీ 


'బ్రహ్మతత్త్వోపదేశం. చేసిన పండితులు కీ॥శే॥ గంటి లక్షగైరాయణ 
గురుపాదులకీ 


నా వాగ్దేవతా వరివస్వని హార్ణికంగాను ఆర్థికంగాను ప్రోత్సహిస్తూ ఈ గ్రంథ 
ముద్రణకి పదివేల రూపాయలు వాత్సల్యంతో అనుగ్రహించిన సదాశివ స్వరూపులు 
“నద్గురూ ణః కందుటారి శికానందమూర్తి గురుదేవులకీ 

ప్రతి గ్రంథ రచనకీ ముద్రణకీ సౌజన్య సౌహార్దాలతో చేయూతనిస్తున్న 
అవూర్వసోదరులు ఆత్మీయులు “ఆర్షవిద్యివిభూకణ* త్రీ గట్టు నారాయణ 
గురూళీ గారికీ 

'నమోవాకం ప్రశాస్మహే! 

ఈ గ్రంథాన్ని చూసి సూచనలతో అభిప్రాయాన్ని పంపిన న్యాయ వేదాంత 
'శిరోమణులు ఆదార్య 'పరుగంటి తొభులాతీశర్మ గారికి హోర్టిక కృతజ్ఞతలు 

ఈ వివేక చాడామణిని రెండు పర్యాయాలు అధ్యయనం చేసి తనివితీరక 
ఈ వివరణకి ప్రేరణ నొసంగిన అర్థాంగి శ్రీమతి వేదుల భ్రుభాతతి M.A. కీ 


ఈ గ్రంథం అమెరికాలో మా పెద్దబ్బాయి ని॥ వేదుల వేంకట సుబ్రహ్మణ్యం 
B.Tech., M.B.A.(USA) ఇంట్లో TALLAHASSI (Florida 5149)లో 
ఉంటున్నప్పుడు రచింపబడింది, ఆ పిమ్మట మా రెండవ అబ్బాయి ణః వేదుల 
రామకృష్ణ 8:760h., ౧.౨.(౮54) ఇంట్లో ఉన్నప్పుడు తుది మెరుగులతో 
తీర్చిదిద్దబడిందీ. కాబట్టీ ఆ చిరంజీవులిద్దరికీ వారి కుటుంబ సభ్యులకీ 


'హ్రపులు సరిచేసిన ప్రియళిష్యుడు చి॥డా॥ యు.వియస్‌,యన్‌. శాస్త్రి _ 


(Lecturer in Telugu, GVP Junior College, Visakhapatnam) కీ 
శభాశీః పరంపరలు 

వివేకచూదామణికి రచింపబర్ధ వివిధ వ్యాఖ్యానాలు ఈ రచనా సందర్భంలో 
బాగా ఉపయోగపడ్డాయి. ఆ రచయితలు ఆందరికీ, ప్రత్యేకంగా శ్రీ కామర్ని 
తేంకటనుబ్బయ్య గారికీ, ఆచార్య శ్రీ శుల్లైల శ్రీరొకుభందును గారికీ 
కృతజ్ఞతాభివందనాలు. 

అందంగా ఈ విధంగా ఈ గ్రంథాన్ని ముద్రించడానికి పూనుకొన్న మిత్రులు 
శ్రీ ఇక్కని శ్రుభాకర్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. 


2 


జా, ౩ శికొనందకూర్తి 


ఆనందనిలయం 


0 
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
ఇండియా-531 163 

ఫోన్‌: 08933-229505 


ఆచార్య సార్వభౌమ వేదుల నుబ్రవ్మాణ్యశాన్రిగారు రచించిన “వివేక 
చూడామణి (్రకాశము"ను దయతో నాకు చూవీంచినారు. వారికి కృతజ్ఞతలు, 


ఈ గ్రంథం శ్రీమద్‌ ఆదిశంకరుల వాబ్బయమునందు అత్యధిక బ్రరారము, 

సామాన్యపరిశ్చలోకమునందు ఆత్సధిక అదరము పొందిన గ్రంథమగుటచే శతాధిక 

ల అనేక భాషలలోను తెలుగునందునూ మాడా ్రకటించబడినవి, 

ఇన్ని వ్యాఖ్యానములేల అనినచో అవన్నియూ ఆగ్రంథ ్రచారమునకు దోహదము 

చేసినవి. అంతేకాక అనేక వర్ణముల వరితలకు కాలానుగుణ్యముగ నుజోధకము. 
లయినవని నమాధానము. 


శ్రీ శాద్రిగారి వివరణము అత్యంత నులభము. అగుటచే అర్ధము 
నుబోధకనుగుటకు, ఎన్నిమారులైనను చదువుట కష్టము కాదు. శ్లోకములకు 
తాత్సర్యము, వివరణము కలిగిన ఈ గ్రంథమందు శ్రీ శాస్టీగారు ఒక విశేషమైన 
పారిభాషిక వివరణమును. పొందువరిచినారు. _ ఇది అధ్యాత్మికవాజ్ఞయము 
చదువుకొనువారికి వరద్రసాదము. బోధనా సాధనా నివ్ణులగు శ్రీ శాస్త్రిగారికి 

నవ్రశ్రయ అభినందనలు తెలువుకొనుచున్నాను. 
4 వాను తలస 


& 


వ్యాకరణాలంకార చక్రవర్తి, సాహిత్య విశారద 
సర్వజ్ఞశేఖర మహోపాధ్యాయ వాచస్పతి 
ఆచార్య అక్నల్ల సోలేశ్వరశర్మ్య 
వంసిమిలల్‌ టీలిట్‌ న్‌ 
విశ్రాంత సంస్ఫృతాచార్యులు 
అంధ్ర విశ్వవిద్యాబయము 
ఇనెం. 50-96-82 
సీతమ్మధార, నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌ 
విశాఖపట్నం-530 013, 
దూరవాణి: 0891-2528410. 


శ్రీ 
ఆమోదము ఆశీస్సు 


తేది 15-1-2009 


మాది విద్యావంళం. ఇంచుమించు అయిదు దళాబ్దులుగా మా 
శైష్యోపాధ్యాయిక మూదు వువ్వులు ఆరు కాయలు అయి విరాజిల్లుతున్నది. 
“ఆచార్యసార్వభౌమ"” శ్రీ వేదుల నుడ గారు ఎంతో వాన్‌ అయిన 
టియాంతేవాని నన్న ఆరాధిస్తున్నారు. గుడుసార్వభౌముదను అయిన నాకు 


ఇది ఎంతో గర్వకారణం. ఈ శీష్యభ్బంగం గురుకమలంగుండి మకరందాన్ని 
ఆదే వనిగా ఆస్ఫాదిన్తున్నది నాకు తెలిసిన నకలశాన్ర పాఠాలను ఆయనకు 
నేనందించినాను. 


శ్రీ శాస్త్రిగారు ఇదినరకే బహుప్రబంధ కాని అవన్నీ ఒక ఎత్తు ట్రకతం 
ఈ వివేక చూడానణి వివరణం ఒక ఎత్తు, 


ఆదిశంకరుల అద్వైత చూడానుణులలో ఇది వాస్తవంగా చూడామణీయే. 
దీనికి ఎంతోమంది మహాశయులు ఆంధ్రభానలో వ్యాఖ్యలు, వివరణలున్ను 
జ్రానీనారు. 


శ్రీ శాద్రిగారు కూడా తను వివరణమును పొందువరచినారు. నేమ దీన్ని 
థ్రత్సక్షరమున్ను " వరిశీలించినాను. _ నుబోధంగాను, మృుదునుధురంగాను వ్యాఖ్య 
సాగింది. పారి భాషిక వదాలన్నింటికిన్ని చక్కని అర్థం కూదా చూవీనారు. ఇదొక 
విశేష, ఎన్నో ఉండగా మరల ఇదెందుకు? అననకృరలేదు. రామాయణాన్ని 
ఎంతమంది వ్రాయలేదు? అలాగ ఇది కూడా. “ఆత్మవస్తకానాయ నరం ప్రియం 
భవతి” అందిగదా! ఉవనీషత్తు. అస్తు. 

ఈ వ్యాఖ్యకు “వకాళు” అన్న పేరును నేనే సూబించినాను. ఈ రచన 
నాకు అంకితమయింది. “మోద (్రమోదః అనంద? వివేక చూదామణి యొక్తు 
వివేక చూడామణి, వివేక చూదామణికే అంకితం కావరం వివేక చూదామణియే 
అవుతుంది. 


ట్ల. అద్వైత చూడామణిరయం 


శ్రీ వివేక చూడామణి 

ప్రభాయాః న్వీయయా భూయాత్‌ 

అజ్ఞాన తిమిరాపవాః॥ 
విబుధ విధేయుడు 
అిప్పల్ల సోమేశ్వరశర్మ 


ఆంధ్రులకు అమూల్య ఆభరణం | 

శీ అదిశకరాదార్యలు జగర్భరుల, అడైతమార్డ | 
స్థాపకులు ఆర్షవిజ్ఞానం అనే వెలుగును జగర్ధితం కొరకు ప్రసారం 
చేసిన మవ్యోదళ్టలు.. మరియు తశ శీమ్యలను తనలాంటి 
గురువులుగా రూపొందటానికి దోహదం చేసిన వరమగుడువులు. 

వాడు మన అందరికీ మనలోకే ఉన్న దివ్యత్వాన్ని మరల మరల గుద్తుచేయటానికి 
తత్వమని (ఆ వరమాత్మవు నీవే) అనే నత్యాన్ని వేయివిధాలుగా (ఉవదేళ సావాద్రీ) 
నూరువిధాలుగా (తళ్లోకీ) వదివిధాలుగా (దశళ్లోకీ) మరియు ఒకేవిధముగా (వికళ్లోకీ) 
వలువిధాలగా నొక్సి చెప్పినాడు. భజగోవిందం నుండి బ్రవ్మసూత్రాల వరకు ఆయన 
రచించిన అనేక గ్రంథాలన్నీ మహోత్యష్టమైన అమూల్యమైన మణులే, 

ఆ అమూల్యమణిరాళిలో వివేకచూడామణి ఒక చూడామణి, అదర్థప్రాయడైన 
గురుశిష్యుల నంవాడదూవమైన చర్చ ఎలా ఉంటుంది, గురువు శిష్యుణ్ణి ఏవిధంగా ఆత్యంత 
కరుణతో. ప్రేనుభానంతో మైత్రితో మొదలు చేయివళ్టుకొని నడివ్‌ంది చివరకి వరమార్రైత 
తిని అనుభూతి చెందటానికి త్రోవ చూవించి ఏరీతిగా విజ్ఞానవర్షం కురివీంచి ఒక్ళొక్క 
పెట్టు పైకి తీనికోవాలో అని తెలివే అద్భుత అద్వైత గ్రంథం వివేకచూదామణి, 

ఆదిశంకరుల ప్రతిభ అనమావము ఆయన జ్ఞానవభ వెలుగేగాక చాలా లోతైన 
తర్చముతో వాదన్రతివాదనలలో అత్యున్నత నం వేడినికూడా కల్గిస్తుంది. మరల 
వరల అధ్యయనం చేస్తే కాని అవగాహనం కొనటం కస్టం. అలాంటి సూర్వబ్రభ లాంటి 
వేడిని ఆదార్జ సార్వభౌమ శ్రీ వేదుల నుబ్రవ్మాణ్బశాద్రి గారు వెన్నెలలలాగా తేటతెలుగలో 
సులభగ్రాహంగా మనకు అందించినారు. 

శీ వదుల నవల గాడ నరతీహాత నుల భాషలలో 
సాహిత్య విజ్ఞాన విద్యారంగాలలో అనరళ సేవచేసిన తపన్‌, “వేదవేదాంత వేదాంగ 
విశారదులు, అనేక ఆధ్యాత్మిక సాపొత్య విజ్ఞాన గ్రంథాలు రచయిత. ఉత్తమ గురువర్యులు, 
వైదికమార అనుష్థావవరులు _ అద్భుతమైన వక్ష ఆయనను అదార్భసార్భభౌములుగా. 
వజ్ఞానవివేక విభూషులుగా లోకం గౌరవించి అభినందించింది. వాడు 
రంగాలలో మా నవచరులు... ప్రియమైన సోరరులు, మరి శ్రీ నీతారామ. సేవాసదన్‌ 
'సాహిత్యనేవలో యోగదానం చేసిన నేవాయోగులు. 

“శంకర భగవత్సాదల వివేకచూదామణి ప్రకాశం" మన అంధ్రులందరికి కానుకగా 
వారిచ్చిన అమూల్య ఆభరణం, గ్రంథం మొదట్లోనే వారిచ్చిన ప్రధాన పారిభాషిక వదవివరణం 
పాఠకులకు చాల ఉపయోగకరం. ముఖ్యమైన క్షీప్రమైన వేదాంతవరమైన వదములకు 


క్లుప్తంగా నంవూర్ణార్థకరంగా వారిల్చిన వివరణలు చాల అందంగా ఉన్నాయి. జవాదజనా 
లక్షణ, వంలీకరణం, ప్రాగభానం లింగళీరం వంటి గూఢమైన వరములను అయన 


తేటవంబిన రీతి బాలా వాగుగానున్నది. మరింత సుజుత్రగా శాద్రీగారు ఆత్మకు సంబంధించిన 
వదాల వివరణ చాలా క్లుప్తంగా (Bult Points 0f Executive Summary) తెలివినారు. 

(గ్రంధులోని అన్ని వాక్యాలూ అర్ధపూర్ణమే అయినా కొన్ని వాక్యాలు వరమార్ధ 
వర్ణములు. 

“కెు లేని అగ్నివలె కోరికలు లేకపోవుటచే శాంతించిన మనస్సు గబచాదు, 
కారణం లేకుండానే దయకు సముద్రంనంటినాడు, మినమ్రలైన నత్చురుషులకు అంటే 
'శీమ్యలకు బంధువు అయినవాడు గురువుగా గ్రహించదగ్గవాదు (వేజి-5) 

ఏదో నిమిత్తంగా వైరాగ్యం పొంది భవసాగరాన్ని తరించాలని వూనుకొన్న 
ముమక్షువులని విషయాలపై ఆళ అనే మొనలి వీకవట్టుకొని ప్రయత్నం నుండి మరల్చి 
సంసారసాగరం మధ్యలోకి ముంచుతుంది (వేజి-12) 

ఈ విశ్వం లోపల బైట ముందు వెనుక వళ్చిమంలోను జిత్తరములోను మీదా 
కిందా అంతటా ఉన్నది నీవే (వేజి-56] 

శురువునికి శరీరం నీడవలె అనుసరిస్తూ కనబడుతుంది (వేజి-60) 

 జీవన్మక్తుడు జరిగిన వారితో నంజంధాన్ని విడిచిపెడతాడు: భబివ్యత్తుని తలపదు. 
తనకు ప్రాన్తీంచిన దానికి ఉదానీనత పొందుతాడు (పేజి-63) 

ఈ గ్రంథరత్నంలోని మొదటివాక్ళం చివరివాక్ళం కలివిచూస్తే విచేకచూడానుణిలోని 
వివేకం వెంటనే స్ఫురిస్తుంది. “నమస్త ప్రాణికోటిలో నరజన్మ దుర్లభం (వేజి-1) మోక్షాన్ని 
కల్గిస్తుంది. చక్కగా ప్రకాళిస్తోంది (వేజి-79” - ఈవిధంగా ఈ “శంకరభగవత్సాదుల 
వివేకచూడామణి ప్రకాశం” నమన ప్రాణీకోటిలో దుర్లభమైన నరజన్నకు మోక్షం (ప్రకాశం: 
కలిగించే మారం నుటువుగా ప్రకాశం చేస్తుంది. 

ఇలాంటి గ్రంథాన్ని చాల చక్కని తెలుగులో మనకందించిన ఆచార్య సార్వభౌమ. 
శ్రీ వేదుల నుబవ్మాణ్యశాస్త్రి గారికీ వృదయపూర్వక ధన్యవాదములు: అభినందనలు, 

నమస్తే 
నారాయణ 


శాః ఓ శ్రీరొకులాల శర్మ 


Professor of 059. 
Fastiya Sanskrit Vidyapeetha 
తిరుపతి - 517 064 


విదుషాం గురూణాం చరణస్స్రతిః 
వాధితా నర్వవిఘ్నూనాం. ఇస్టానామన్తు సాధిరా? 


చార్వాక బౌద్దాది చే నామమాత్రావళిస్టమైన వైదిక 
భర్మోద్ధరణకు దేవతల (ప్రార్థనననునరీంచి ఆ దేవదేవుడైన శంకరుడు 
శంకరాచార్యులుగా అవతరించి నివృత్తిరూవమైన ధర్మాన్ని వునవ్రతిస్టించేదు. 
ఆచార్భస్యామివారు తము వదకొండన ఏటనే వన్నెందు ఉపనిషత్తులకు, బ్రైవ్మా 
సూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు ్రాని వేదనిరుద్ధములైన చుతములను 
'ఖండించినారు. 


భవివ్వత్సాలంలో నర్వవిధాలా అలనులైన మనవంటివారిని దృష్ధీలో 
నుంచుకొళి భాష్టాలలో చెప్పిన తత్వాన్నే ఉవదేశసావాన్రీ శతళ్లోకి దళల్లోకి ఏకళ్లోకి 
డృగ్రశ్చవివరణం వివేక చూడామటీ మొదలగు గ్రంథాలను కూడా రచించారు. 
ఇందు ఏ గ్రంథమైనా అనుభనంలోకి వస్తే మోక్షమే. ఇందులో కొన్ని. గ్రంథాలు 
గురుశీవ్యనంవాద రూవంగా ఉన్నాయి... శిమ్యునీ (్రళ్నకు గురువుగారి 
నమాధానరూనంగా ఉంటే విషయన్నష్టత పెరుగుతుంది. అందుకో, 
'వరివ్రళ్నేన” అన్నాడు. అట్టి గ్రంథాలలో శివుని చూడామణీలాంటిది ఈ వివేక 
చూదామడీ. “ఆధ్యాత్ళ విద్యా విద్యానాద్‌” ఆని శ్రీశ్ఞష్ణుడు చెప్పినట్లుగా 'వకరతేషు 
చూడామడికి అనవచ్చు. 


వివేక చూడామణికి త్రీకీత్రీ 2008వ డక్షిణామ్నాయ 
శృంగేరీ శారదావీఠాధీశ్వరులు చంద్రశేఖర ఖారలీస్వామివారు అనుగ్రహించిన 
అక్చుక్తమరై. దానికి కొంతకాలం క్రిందట ఆచార్డ 


వుల్లెల రామచంద్రుదుగారు. తెనుగు అనువాదాన్ని చేసేరు. ఇంకా అనేక 
అనువాదాలు ప్రారీనములు ఆర్వాలీనములు కూదా ఉన్నవి. నంస్ట్రత భాషతో 
ఏమాత్రం వరిచయంలేని ఈనాటీ జనులకు నంస్ప్రుతం చదివి దాని భావాన్ని 


తెలుగులో చదవడం కూదా కష్టమైన స్థితిలో అక్కడక్టద నంస్ప్రత శ్లోకాల నుట్టంకిస్తూ 
అన్ని శ్లోకాల భావాన్ని వచనరూవంలో అందిన్తున్నారు ఆచార్య వేదుల 
నుబ్రవ్యాణ్యశాస్తీ గారు వీరు పాఠశాలలో విద్యాభ్యానం మొదలుపెట్టినప్పుడు. 
ఎటువంటి జ్ఞాననిపానను కలిగయున్నారో ఆచార్యవదాన్ని పొంది ఆ వదాన్నుంది 
విరమణ పొందాకకూడా అంత జ్ఞానవీపానను కలిగియున్నాడు అందుకే వారు 
నిరంతరం “నర్వజ్ఞశేఖర చక్రవర్తి” ఇత్యాది బీరుదాంకీతులైన ఆచార్య అప్పుల్ల 
సోనేశ్చరశర్శగారి వద్ద ప్రత్యక్షంగాను, వరోక్షంగాను జ్ఞానతృష్టను తీర్చుతొంటూ 
ఆ కృతజ్ఞతతో ఈ వుస్తాన్ని వారి పాదవద్మాలకి నమర్చించుకొంటున్న ధనృజీవులు, 

ఈ వున్తకంలోని విశేషమేమిటంటే ముందుగా ప్రధాన పారిఖావిక 
వదవినరణం అని కొంత (్రాసాడు, చాలా వేదాంత వున్తకాలకి అనువాదాలు 
వచ్చాయి. కాని ఆయా శాస్రాలలో ఉన్న సాంకేలికవదాల్ని అట్లాగే అనువదిస్తూ 
ఉందడంనల్ల సామాన్యులకు తెలుగులో చదివినా వేరే భాషలో చదినిన భావనే 
ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఈ వివరణ నశీంవజేస్తోంది. ఈ వివరణ ఈ వైస్తకానికో 
గాక వేదాంత వుస్తకాలన్నింటికీ ఉపయోగిస్తుంది బీరు అనేక గ్రంథనిర్మాతలు, 
ఈ వరివన్యతు నంతువ్చుడైన వరమాత్మ వీరికి వురుషార్ధ చతుష్టయాన్ని 
అనుగ్రహించాలని కోరుతూ... 


విద్వజ్ఞన విధేయుడు 
ఓరుగంటి శ్రీరామలాల శర్మ 


& 


ప్రవేశిక 


నారాయణ సమారంభాం. 'మధ్యమామ్‌ 
అస్మదాచార్య పర్యంతాం వందేగురు పరంవరామ్‌. 


శ్రీమద్గంటి కులోద్భూతం లక్ష్మీనారాయణాభిదమ్‌ 

జహ్మతక్వోసదేష్టారం వందే వేదాంత దేశికమ్‌ 

“శంకరః శంకరః సాక్షాత్‌” అని ఆర్యోక్తి సర్వజ్ఞుడైన శంకరుడే జగద్గురు 
శ్రీశంకర భగవత్సాడులు అని భావం. అద్వైత సిద్దాంతాన్ని ప్రతిష్టించి తత్వావబోధచే 
మాత్రమే ముక్తి కలుగుతుందని ఉపదేశించడం శంకర భగవత్సాదుల అవతార 
వరమప్రయోజనం, కర్మానుష్టానంవల్ల చిత్తశుద్ధి మాత్రమే కల్గుతుందన మోక్షపాప్తికి 
అది హేతువు కాదని వారి నిర్ణయం, 

జీవేశ్వరులు అభిన్నులని నిరూపించడంకోసం ఆదిశంకరులు శ్రుతి స్పృతి 
పురాణాలు ప్రమాణంగా శాస్త్ర సంప్రదాయ నిబద్దంగా ప్రస్థాన త్రయానికి భాష్యం 
శచించేరు. దానికి శంకరభాష్యం, అద్వైతభాష్యం అని లోకంలో ప్రసిద్ధి ఏర్పడింది. 
“భాష్యేషు శాంకరం శ్రేయ!” అని అది ప్రశస్తి వహిస్తోంది. వారు మధ్యమాధికారుల 
కోసం ఆ భాష్యసారాన్ని ఎన్నో కూడా నిరూపించేరు. వానికి ప్రకరణ 
గ్రంథములని విద్వద్వవహారం. ఏకళ్లోకి దశళ్లోకి శతళ్లోకి ఆత్మబోధ అపరోక్షాను. 
భూతి ఉపదేశ సాహస్రి మహావాక్య దర్పణం మొదలైనవి ఆ కోవకు చెందుతాయి. 
ఆ ప్రకరణ గ్రంథాలు అన్నింటిలో వివేకచూడామణి శిఖరాయమాణమనదగ్గది. 
ప్రకరణం యొక్క స్వరూపం అలా వివరింపబడింది. 


విషయం శాస్త్రకార్యాంతరే స్థితమ్‌ 
ఆహౌః ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చీతః 


శాస్త్రంలోని ముఖ్యమైన సిద్ధాంత సారాన్ని ట్రతిపాదించేది, ఇతర శాస్త్ర సమన్వయం 
గలది ప్రకరణ గ్రంథమని పండితులు చెప్తారు అని తాత్పర్యం. 


ఆత్మ అనాత్మల వివేకాన్ని వివేచించి అత్మస్వరూపాన్ని నిరూపించడంలో 
చూడామణివంటిది కాబట్టి వివేక చూడామణి అనే పేరు సార్థకం. జగద్గురువులు 


ఉపనిషత్తుల పద్ధతిని అనుసరించి ఈ గ్రంథాన్ని గురుశిష్య సంవాదరూపంలో 
రచించేరు. పండితుడైన శిష్యుడు వినయవిధేయతలతో ఆర్తితో గురువుని చేరి “బంధం 
అంటే ఏమిటి? అధి ఎక్కడి నుండి వస్తోంది? దానికి నిలకడ ఎలా కలిగింది? 
డాని నుండి విముక్తి ఎలా కలుగుతుంది? అనాత్మ అనేది ఏది? తన స్వరూపమైన 
పరమాత్మ (ప్రత్యగాత్మ) అంటే ఏది? ఆత్మ అనాత్మల వివేకం ఎలా కల్గుతుంది?” 
అని ఇలా ప్రశ్నించి సమాధానాన్ని అర్థిస్తాడు. 
కో నామబంధః కుత ఏష ఆగతః 
కథం ప్రతిష్ణా॥ స్య కథం విహెక్షః 
కోల. సావనాత్మా పరమః క 
తయోర్సివేకః కథమేశదుచ్యతామ్‌. 51 


శిష్యుని ఈ (ప్రశ్నకు సమాధానమే ఈ వివేక చూడామణి, ఈ శ్లోకానికి 
వ్యాభ్యానప్రాయమే ఈ గ్రంథం. ఇక్కడ గురువు శంకర భగవత్సాదులు, శిష్యుడు 
ముముక్షువు అని సమన్వయం, 


నిత్యానిత్య, వన్తువివేకం, ఇహాముత్ర ఫలభోగవిరాగం శమాదిషట్కం 
ముమక్షుత్వం అనే నాలుగు గల శాస్త్రపండితుడు అత్మవిద్యకు అధికారి. అతదు. 
'శోత్రియుడు పాపరహితుడు కోరికలు లేనివాడు బ్రహ్మవిత్తముడు ఏకారణం లేకుండా 
ధయ చూపువాడు అయిన గురువుని ఆశ్రయించి వినయ విధేయతలతో తన 
'సంసారతాపాన్ని చల్లాక్సుమని వేడుకోవాలి, అప్పుడు. అ గురువు ఆత్మతత్వాన్ని 
అదరణపూర్వకంగా ఉపదేశిస్తాడు. ఆత్మవిద్యకు గురువుయొక్క ప్రాధాన్యం, శిష్యుడు 
గురువని ప్రార్థింపవలసిన తీరు ఆదిశంకరులు ఈ గ్రంథంలో చక్మగా వివరించేరు. 


శంకరభగవత్సాదుల అద్వైత భాష్యానికి ఈ వివేక చూడామణి 
సంగ్రహరూవం అని చెప్పడం అత్యంతసముచితం, వారు. వేదాంతశాస్రానికి 
సంబంధించిన ఎన్నో విషయాలని ఈ గ్రంథంలో విశదీకరించేరు. సాధన 
చతుష్టయాన్ని వివరిరజేరు. “ఏకమేవా౬ ద్వితీయం బ్రహ్మా అనే ఉపనిషద్యాక్యాన్ని 
వ్యాఖ్యానించేరు. ఆత్మ అనాత్యల స్వభావాన్నీ పెష్క దృష్టంతాలతో నిరూపించేరు. 
'సామవేదానికి చెందిన ఛాందోగ్యోపనిషత్తులోని “తత్వమసి” అనే మహావాక్యాన్ని 
ఆధారంగా చేసుకొని జహదజహల్లక్షణని కల్పించుకొని జీవేశ్వరుల ఐక్యాన్ని 


Rn. 


సమన్వయించేరు. దేహాదికమందు అజ్ఞానంవల్ల ఆత్మభావం కల్గుతోందని, దృశ్యమైన 
ఇగత్తు మిధ్య అని పెక్కు ఉపపత్తులతో ప్రతిపాదించేరు. దేహాదికం ప్రాణమయాది 
వంచకోశాలు అసత్తుగా అనాత్మగా పరిగణించాలనీ ఆ సమస్తానికీ కూడా ఆత్మయే 
ఆధారమని నిర్ణయించేరు. “అవిర్యాహృదథు గ్రంథి మోక్షో మోక్ష? అని మోక్ష 
స్వభావాన్ని నిశ్చయించేరు. బ్రహ్మదేత్త కేర్మాను భవస్థితి, జీవస్ముక్తుని కత్వం ఇంకా 
ఇలా ఎన్నో విషయాలని వారు ఈ వివేకచూడామణిలో వివరించేరు. 

ఈమధ్య ఆధ్యాత్మిక గ్రంథాలని అధ్యయనం చేయడంలో ఎందరో ఎంతో 
ఆసక్తిని చూపుతున్నారు. ఆ కారణంగా సం; గ్రంథాలని ఆంధ్రీకించ 
వలసిన ఆవశ్యకం ఏర్పడుతోంది. ఆ సందర్భంలో శ్రీశంకర భగవత్సాదులు 
సంస్కృతభాషలో రచించిన వివేకచూడామడిని తెనిగించాలనే సంకల్పం కలింది. 
శతృలంగా ఈ వివరణ గ్రంథం ఆవిర్భవించింది. ఆసక్తి గల పాఠకులకోసం కాన్ని 
ముఖ్యములైన శ్లోకాలు వివరణలో పేర్కోబిద్దాయి. అలాగే పాఠకుల సౌలభ్యాన్ని 
దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన పారిభాషిక పదాలు ప్రధానంగా వివేకచూడామణి 
భగవద్గీత ఆధారంగా వివరింపబడ్డాయి. శ్లోక సంఖ్య నిర్దేశింపబడింది. 


ఇది వేరాంత శాస్త్రానికి సంబంధించిన (గ్రంథం. శాస్త్రం గురుముఖతః 


అధ్యయనం చేయదగ్గది. స్వయంగా చదివి గ్రహించడానికి శక్యంగానిది. తెలుగులో 


అనువర్తింపబడితే కొన్ని విషయాలనైనా పాఠకుడు గ్రహింపగలుగుతాడని నా 
నిశ్వాసం, ఈ వివరణవల్ల ఆదిశంకరులు వివేకచూడామణిలో నిరూపించిన 


ఆత్మతత్తాన్ని పాఠకుడు తెలుసుకోగలిగితే నా రచన సార్థకమైనట్లే. 


గుణదోషొ బుధో గృహ్జాన్నిందుక్ష్వేదావివేశ్వరః 
శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్భతి। 


శుభమ్‌ 


వేదుల 
20-12-2008 


ai 


ప్రధాన పారిభాషిక పద విపరణం 
అజ్ఞానం పరబ్రహ్మముకంటె వేరొకవస్తువు ఉన్నదని భావించడం. దేహాదులను 


నేను అని తలంచడం, జగత్తు విశ్వసించడం, రజ్ఞువునందు సర్పత్వం 
చూడడం. _ అధ్యాత్యజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం అనే రెందింటికంటె 
వేరైనది. (గ. 18-11) 


అధికారి అధికారం ఆంటే యోగ్యత. అదిగలవాడు అధికారి. అత్మదర్శనమందు 
మేధావి విద్వాంసుడు ఊహఅపోహ అనేవానిని వివేచింపగలవాడు సాధనచతుష్టయ 
సంపన్నుడు అయిన పురుషుడు (16 శ్లో) 


అధిష్టానం దేనియొక్క అజ్ఞానం వల్ల భ్రాంతి కల్గుతుందో అ వస్తువు. ఈ జగత్తుకి 
wr రజ్ఞసర్పత్రాంతిలో సర్ఫానికి రజ్ఞవు. 
అధ్యాస ఒక వస్తువునందు మరియొక వస్తువుని ఆరోపించడం. “అతస్మిన్‌ తద్భుద్ధిగా 


(148 శ్లో) ర్యూవని సర్పంగా భావించడం. అనాత్మయెన దేవోదికమందు నేను 
అనే భావాన్ని పొందడం (268 శ్లో). 


అనాళ్మ స్టూల శరీరం ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు అహమాదులు సుఖాలు 
ఆకాశాది పంళభూతాలు అన్నమయాది పంచకోశాలు సవస్త విశ్వం మహత్తు నుండి 
'దేహం పర్యంతం (124 శ్లో). 


అనిర్వచనీయం సత్తుగాను అసత్తుగాను చెప్పడానికి వీలులేనిది. ్రాంశిసిద్ధమైన 
వస్తువు. సత్తు అయితే బాధింపబదకూడదు. ఎలా అంటే బ్రహ్మ అనత్తు అని 
కూడా చెప్పలేము. అనత్తు అయితే కనఐడకూడదు. అనత్తు అయిన 
వంధ్యాపుత్రాదులు కనబడదంలేదుగదా. అందుచే ్రాంతిసిద్ధమైనది. 


అనుబంధ చతుష్టయం (1) నిత్యానిత్య వస్తు వివేకం (2) ఇహాముత్రఫలభోగ 
విరాగం (3) శమాదిషట్కం (4) ముముక్షుత్వం దీన్నే సాధనచతుష్టయం అని 
కూడా అంటారు. (19,20 శ్లో) మోక్షప్రాప్తికి ఆవశ్యకమైన నాలుగు పరికరాలు 
అని భావం. 


అన్నమయ కోశం స్థూల శరీరం, ఇది అన్నం నుండి ఉద్భవించింది. అన్నం 


చేతనే జీవిస్తోంది. అన్నం లేకపోతే నశిస్తుంది. ఆ కారణంగా అన్నమయకోశం ' 


అనిపించుకొంటోంది (157 శ్లో) 


అవస్థాత్రయం జాగ్రదవస్థ స్వప్నావస్థ సుషపషవస్థ అనేవి. 

అవిద్య అవ్యక్తం అనే పేరుగల పరమేశ్వరుని శక్తి  సత్వరజస్తమోగుణాలతో 
కూడినది, ఇదే మాయ, దీనినుందియే నమస్త విశ్వం ఆవిర్భవిస్తోంది. ఇది 
వండితునిదే కార్యాన్ని బట్టి ఊహింపదగ్గది (110,117 శ్లో) 


అవ్యక్తం ఇదే అవిద్య మాయ అని పిలువబడుతోంది. సత్ష్యరజస్తమోగుణాత్యకం. 
ఇది ఆత్మకు కారణ శరీరం (122 శ్లో) 


అష్టపాశాలు దయ లజ్జ భయం శంక జుగుప్స కులం శీలం జాతి అనే ఎనిమిది, 
ఇవి సంసార బంధానికి హేతువులు, 


అష్టవసువులు అవిద్య కామం, కర్మ, పృథివి నీరు తేజస్సు వాయువు ఆకాశం 
అనే పంచభూతాలు, 

అసత్తు మూడు లోకాలలోను ఉండనిది. కుందేలు కొమ్ము, వంధ్యాపు్రుదు, 
అహంకారం నేను నాది అనే అభిమానం (96 శ్లో) నేను కర్తని నేను భోక్తని అనే 


అభిమానం గలది (106 శ్లో) ఈ అహంకారమే సంసారానికి ప్రతిబంధకాలన్నింటిలో 
మూలమైన మొదటి వికారం (299 శ్లో): 


అంతఃకరణం లోపలి ఇంద్రియం. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే 
వాల్లింటికీ అంతఃశరణమని పేరు (95 శ్లో) ఈ నాల్లింటికీ అంతఃకరణ చతుష్టయం 
అని కూడా వ్యవహారం. 

అకాశం పంచమహాభూతాలలో ఒకటి. శుద్ధం నిర్మలం సర్వవ్యాపకం నిరంజనం 
మొదలైన ధర్మాలు గలది, ఆత్మయొక్క నిత్యత్వానికీ సర్వవ్యాపకానికీ ఉదాహరణంగా 
డెవ్పబడేది. వస్తువుని బట్టి ఘటాకాశం పటాకాశం అని వ్యవహారం, 

అత్మ “అతతి సంసరతి ఇతి ఆత్మా” అని వ్యుత్పత్తి. ఎప్పుడూ సంచరించేది అని 


అర్థం. “అత్తి స్వకర్మఫలమితి” ఆని కూడా వ్యుత్పత్తి తన కర్మఫలాన్ని అనుభవించేది. 
అని అర్ధం, పరమాత్మ అని భావం, జీవుడు మనస్సు అనే అర్థాలలో కూడా 
ప్రయోగింపబడుతుంది. బృహదారణ్యకోపనిషత్తు ఆత్మయే చూడదగ్గది వినదగ్గది 
మననం చేసుకోదగ్గది స్థిరంగా నిల్చుకోదగ్గది అని “ఆత్మా వా౬రే ద్రష్టన్యః శ్రోతవ్యః 
మంతవ్యః నిదిధ్యాసితవ్యః అని చెప్తోంది, ఇది నిరాకారం నిరంజనం నిష్మియం 
నిరవయవం శుద్ధం బుద్ధం చైతన్యాత్మకం... అని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. 
ఆనందమయ కోశం ఆనందం యొక్క |ప్రతిబింబంతో కూడిన సూక్ష్మమైన 
అంతఃకరణ ప్రవృత్తి ప్రియము మొదలైన గుణాలు కలది, ఇష్టమైన వస్తువు 
అభించడంవల్ల కల్గుతుంది. శరీరమాత్రంచే పుణ్యాత్ములు అప్రయత్నంగా దీన్ని 
అనుభవిస్తారు. (209 శ్లో) 


ఆవరణశక్తి ఆవరణం అంటే కస్పివేయగం. ఇది తమోగుణంయొక్క స్వభావం. 
దీనివల్ల వస్తువు పూర్తిగా కప్పణదుతుండి. పురుషుడు సంసారాన్ని పొందడానికి 
ఆధారమైనది. విక్షేపశక్తి ప్రవర్తించడానికి ఇదే కారణం (115 శ్లో). 
ఆశ్రమాలు బ్రహ్మచర్యం గార్దస్ట్రం వానప్రస్థం సంన్యాసం అనే నాలుగు. 
ఇంద్రియాలు “ఇంద్రస్య ఆత్మానం లింగమింద్రియమ్‌' కని వ్యకృత్తి, 
జ్ఞాపకమైనదని అర్థం. జ్ఞానేంద్రియాలు ఐదు. కర్మేంద్రియాలు ఇదు. 
ఈశ్వరుడు మాయ ఉపాధిగా గలవాడు. సర్వభూతముల హృదయంలో ఉంటూ 
తన మాయచే సర్వజీవులని నియమించువాడు (గీత 18-61) 

ఉపరతి చిత్తవృత్తిని బాహ్య విషయాలపై (ప్రసరించకుండా ఉంచడం (24 శ్లో) 


ఉపాధి ఆధారం. ఈశ్వరునికీ మహదాదులకీ కారణమైన మాయ ఉపాధి, జీవునికి 
అన్నమాయాది కోశాలు అయిదూ ఉపాధి (245 శ్లో) 


ఊర్ములు కెరటాలు, సంసారసాగరంలో బాధించే పెద్ద కెరటాలు అని భావం, 
ప్రాణానికి చెందిన కుత్సిసాసలు, మనస్సుకి చెందిన శోకమోహాలు, దేహానికి చెందిన 
జన్మమృత్యువులు అనే ఆరింటికి షడూర్ములు అని వ్యవహారం (257 శ్లో). 


ఆత్మకు 


కర్మ ఇంద్రియాల వ్యాపారం. “క్రియతే ఇతి కర” అని వ్యుతృత్తి సంచితం, 
ప్రారబ్దం అగాని అని మూడు విధాలు, పెక్కు జన్మల నుండి సంక్రమించింది 
సంచితం. సంచితాన్ని ఈ జన్మలో అనుభవించడం ప్రారబ్ధం. ఈ జన్మయే ప్రారబ్ధం. 
ఈ జన్మలో చేసిన దాని ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించడం ఆగామి, నిత్య 
నైమిత్తిక కామ్య నిషిద్ధ కర్మలు అని మరొక విధమైన విభాగం. నిత్యం చేయవలసిన 
కర్మ నిత్యం. కొన్ని నిమిత్తములు పురస్మిించుకొని చేసే కర్మ నైమిత్తికం. దేన్నో, 
కోరి దాన్ని పొందడం కోనం చేసే కర్మ కామ్యం. వేదశాస్త్రాలలో కూడదని 
నిషేధింపబిడ్డ కర్మ నిషిద్ధం. మానసికం, వాచికం కాయికం అని కూడా మరొక 


విధమైన విభాగం. మనస్సు ద్యారా వాక్కుల ద్వారా శరీరం ద్వారా చేసే కర్యలు, 
కర్మేంద్రియాలు. నోరు చేతులు కాళ్లు గుదం జననేంద్రియం అనే అయిదు. వాక్కు 
మాట్లాడడంలోను, చెయ్యి గ్రహించడంలోను ఇవ్వరంలోను, పాదం గమనంలోను, 
పాయువు ఉపస్థ అనేవి మల విసర్జనలోను నుఖాన్ని ఇవ్వడంలోను ప్రవర్తిస్తాయి 
(94 శ్ల). 


కారణ శరీరం సత్త్వరజప్రమోగుణాళ్యకమైన (ప్రకృతి ఆత్మకు కారణశరీరం అవుతుంది. 
అన్ని ఇంద్రియాలయొకృయు, బుద్ధియొక్కయు, ప్రవృత్తి ప్రత్యగాత్మ యందు లయమైన 
సుషుప్తి అవస్థ కారణ శరీరం యొక్క స్థితి (122 శ్లో) 

కూటం అంటే బంగారం పనివాళ్లు ఆభరణాలు చేయడానికి వాడే 
ఇనుప దిమ్మ. దానివలె స్థిరంగా అసంగంగా ఉండడం చల్ల కూటస్థుడు, “కూటవత్‌ 
తిష్టతి ఇతి కూటస్థు" అని వ్యుత్పత్తి. ప్రత్యగాత్మ అని అర్థం (191 శ్లో) 
'కోశములు కోశం అంటే ఒర. అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం 
ఆనందమయం అని కోశములు అయిదు. ఇవన్నీ అనాత్మ అవతాయి. 


చిత్తం "చేతయకీతి చిత్తమ్‌” అని వ్యతృత్తి. తెలియజేసేది అని అర్థం. రూపం రసం 
మొదలైన విషయాలని నిరంతరం చింతన చేసే ధర్మం గలది. “స్వార్థాసుసంధాన 
గుజేన చిత్తమ్‌” (96 శ్లో). 

చిదాభాసుడు చిత్‌ అంటే చైతన్యం, పరమాత్మ అభాసుడు అనగా ప్రతిలింబం. 
చిదాభాసుడు అనగా బుద్ధియందు ప్రతిబింబించిన చైతన్యం. ఇతడే జీవుడు 
(227 ఛు 


జహదజహల్లక్షణ పదానికి సంకేతితమైన అర్ధం కుదరకపోయినప్పుడు దానికి 
సమీపంగా ఉండే అర్థాన్ని గ్రహించడం లక్షణావృత్తి అనిపించుకొంటుంది. అది 
జహాత్స్‌ అజహత్‌, జహదజహత్‌ భేదాలచే మూడు విధాలు. అద్వైత వేదాంత 
సంప్రదాయంలో మాత్రమే జహదజహల్లక్షణ సమన్వయాన్ని పొందుతోంది. ఎప్పుడో 


వీడు అని అనుకొన్నప్పుడు కాలం దేశం రూపం వంటివి భిన్నములైన అంశాలు, 
వానిని తొలగిస్తేనే దేవరత్త ధర్మం సమానం అవుతుంది. అప్పుడే ఆ దేవదత్తుడు. 
వీడు అనడం కుదురుతుంది. పరమాత్మ సర్వజ్ఞుడు. జీవుడు కించిద్‌జ్ఞడు, మాయ 
ఉపాధిగా గలవాడు పరమాత్మ అవిద్య ఉపాధిగా గలవాడు జీవుడు. ' కించిద్‌జత్య 
సర్వజ్ఞత్వాది ధర్మాలు తొలగిస్తే చైతస్యమాత్రాన్ని గ్రహిస్తే ఈశ్వరుడే జీవుడు అనే 
అద్వైత స్థితి సిర్దిస్తుంది. విరుద్ధాంశాలు విడిచి సమానంగా ఉండే అంశాలు గ్రహించి 
సన్నిహితమైన అర్థాన్ని సమన్వయించడం జహదజహల్లక్షణ, జీవేశ్వరుల అద్వైత 
స్థితిని నిరూపించుకోవడంలో ఆధారమైనది (249,250 శ్లో) 


జాగ్రదవస్థ మెలకువ స్థితి. స్థూల శరీరంతో జీవుడు (విశ్వుడు) పదార్థాల 
అనుభవాన్ని పొందు స్థితి (90 శ్లో 


జిజ్ఞాస “జ్ఞాతుమిచ్భా జిజ్ఞాసా”, తెలుసుకోవాలన్న కోరిక. 


జీవన్నుక్తుడు జీవేశ్వరులు అభిన్నులు అనే అనుభవంలో మునిగి నిర్వికల్బంగా 
చిన్మాతంగా ఉండే చిత్తవృత్తికి ప్రజ్ఞ అని వ్యవహారం. నిత్యం బట్టి ప్రజ్ఞ గలవారు. 
జీవన్నుక్తుడు (428 శ్లో), జీవిస్తూ సంసారబంధాలనుండి ముక్తుదైనవాడని తాత్చర్యం. 
ఆవరణశక్తితో కూడిన అజ్ఞానం నళింపగా ప్రారబకర్శతో జీవించువాడు. 


జీవాత్మ చిత్తు యొక్క ప్రతిబింబానికి జీవుడు జీవాత్మ అని పేరు. జీవుడు అనాదిగా 
ఉండేవాడు. అహంకార స్వభావుడు, సమస్త వ్యవపోరాలు నిర్వహిస్తూ ఉంటాడు. 
వూర్వవాననలని అనుసరించి కర్మ ఆచరిస్తాడు. పుణ్యపావకర్శ్మల ఫలాన్ని 
అనుథవిస్తాడు. విచిత్రయోనులందు జన్మిస్తూ ఊర్ద్వ అథో లోకాలకి వెళ్తూ వస్తూ 
ఉంటాడు. జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలు గలవాడు (189, 190 శ్లో). 


జీవుడు జీవాళ్ళనే జీవుడు అని కూడా అంటారు. 


జ్ఞనేంద్రియాలు రూపరనగంధాది విషయాలు ఐదింటిని జాగా తెలునుకొంటాయి 
కాబట్టి జ్ఞానేంద్రియాలు అనే వ్యవహారం ఏర్పడింది. చర్మం కన్ను చెవి నాలుక 
ముక్కు అనేవి. 


తత్వమసి ఇది ఛాందోగ్యోపనిషత్తుకి చెందిన మహావాక్యం. తత్‌ త్వమ్‌ అని అని 
పదవిభాగం, తత్‌ అనగా ఈశ్వరుడు (వరమాత్య) త్వమ్‌ అంటే నీవు, అసి 
అంటే అయితిని అని అర్ధం. ' పరమాక్మ జీవుడు అభిన్ఫులు అని తాత్పర్యం 
(243-251 శ్లో! 


తమోగుణం అజ్ఞానం నుండి కల్గుతుంది. మోహాన్ని పుట్టిస్తుంది. ఇదే జీవునికి 
సంసారాన్ని కల్గిస్తుంది. విక్షేపశక్తి వ్యాపించడానికి ఇదే కారణం. (115 శ్లో) 
మరపు సోఘరితనం నిద్ర అనే వానిచే ఇది ఆత్మను బంధిస్తుంది (గీత 14-8), 


తాపములు అధ్యాత్మికం అధిభౌతికం ఆధిదైవికం అని మూడు విధాలు. శోక 
'మోహాధులవల్ల మనస్సు పొందు దుఖం ఆధ్యాత్మికం. సర్పం వ్యాఘ్రం మొదలైనవాని 
వల్ల కలిగే దుఖం ఆధిభౌతికం. అగ్ని పిడుగుపాటు అతివృష్టి మొదలైనవాని 
వల్ల కలిగే దుఃఖం అధిడైవికం. 

తితిక్ష “రేజితుమిచ్భా తీలిక్షా” అని వ్యుత్పత్తి సమస్త దుఖాలనీ (ప్రతీకారవాంఛ 
లేకుండా చింతగాని విలాపంగాని పొందకుండా సహించడం (25 శ్లో) 


త్రిపుటి. జ్ఞాత క్టేయం జ్ఞానం, ద్రష్ట దృశ్యం దృక్కు నంటి మూరింటికి త్రిపుటి 
ఆని వ్యవహారం. విశ్వక్యాప్రకమైన బ్రహ్మము ఏకం. అర్వితీయం ఈ త్రిపుటి 
అజ్ఞానంచే ఏర్పడుతోంది. ఇది లయమైనప్పుడే ఆత్మానుభాతి కల్బతుంది. 


దమం బాహ్వేంద్రియనిగ్రహం. జ్ఞానేంద్రియాలనీ కర్మేంద్రియాలనీ వాని వాని 
విషయములందు ్రవర్తింపకుండా చేసి తమతమ స్థానాలలో స్థిరంగా నిల్బడం 
(ళ్లు, 


దృశ్యం కనబడేది అని అర్థం, స్థూలదేహం, విశ్వం సర్వమూ దృశ్యమే. దృశ్యం 
అంతా నశిందేదే అని శాస్త్రోక్తి. “యద్భృశ్యం తన్నశ్వమ్‌”. 


ధ్యానం ధ్యేయమైన పరమాత్మయందు ప్రవాహరూపంగా చిత్తవృత్తి ప్రవర్తించడం. 


నిత్యాని నిత్య వస్తువివేకం బ్రహ్మనత్యం, జగత్తు మిథ్య అనే నిశ్చయం (20) 


నిదిధ్యాసనం (బ్రహ్మముకంటె వేరైనది ఇంకొకటి ఉన్నదనే అనుభవాన్ని తిరన్మరిస్తూ? 
బ్రహ్మమునందే మనః ప్రవృత్తిని ప్రవాహరూపంలో స్థిరంగా నిల్చడం,. 


నిర్వికల్ప సమాధి ఇంద్రియ వ్యాపారాలని నిరోధించి మనస్సుని సంకల్పరహితంగా 
చేసుకొని పరమాత్మ (ప్రత్యగాత్మ) యందు స్థిరంగా నిల్చడం. 


పరబ్రహ్మము ఏకం అద్వితీయం సత్యం జ్ఞానం అనంతం అయినది. దీన్నే 
పరమాత్మ అనికూడా అంటారు. 


పుర్యష్టకం (1) కర్మేంద్రియాలు-5 (1) జ్ఞానేంద్రియాలు-5 (11) ప్రాణాపానాది 
వాయవ్వలు-క (౫) పృథివిమెదలైన మహాభూతాలు-5 (1) అంతఃకరణం-4 
(౪) అవిద్య (1) కామం (0) కర్మ అనే ఎన్నిదింటికి పుర్యష్టకమని పరిగణనం, 
ఇదే సూక్ష్మ శరీరం (98 శ్లో) 


పంచకోశాలు అన్నమయం (ప్రాణమయం మనోమయం విజ్ణానమయం 
ఆనందమయం అనే అయిదు. ఇని అత్మకంటె భిన్నమైనవి అనాక్మగా వ్యవహారం. 


పంచభూతాలు భూమి నీరు తేజస్సు గాలి ఆకాశం అనేవి. వీనికే పంచమహా 
భూతాలని కూడా ప్రసిద్ధి, 


పంచీకరణం ఒక వస్తువుని ఇదు భాగాలుగా చేయడం. పృథివి నీరు మొదలైన 
భూతాలు అయిదూ ఒక్కొక్ళటీ ఇతర భూతాలలో కలిసి మహాభూతాలుగా ఏర్పడడం. 
పృథివిలో సగభాగంలో ఇతరములైన జలం తేజస్సు వాయువు ఆకాశం అనేవి నాల్లూ 
సమపాళ్లలో 1/8 చొప్పున సగభాగంగా మిగిలిన వృథివితో కలిసి వృథివీ 
మహాభూతం ఏర్పడుతుంది. (పృథివి 1,2 + జలం మొదలైనవి నాలుగు 1/8 + 
1/8 + 1/8 + 1/8 = 1) ఇట్లే తక్కిన మహాభాతాలు ఏర్పడతాయి. ఈవిధంగా 
'పంచీకరణం పొందిన పంచమహాభూతాలు స్థూల శరీరంగా పరిణమిస్తాయి. 


ప్రేజ్ఞై జీవేశ్వరులు అభిన్నులే అనే భావప్రవాహంలో మునిగి మనస్సు యొక్క వృత్తి 
నిర్వికల్పంగా చిన్మాత్రంగా ఉండడం ప్రజ్ఞ (428 శ్లో) 


ప్రత్యయం “వ్రతీతత్వార్‌ ప్రత్యయ అని వ్యుతృక్తి. జ్ఞానమని ఆర్థం (521 శ్లో) 


“ననా. 


ప్రత్యగాత్మ "ప్రతి ప్రతిశరీకం అందరి ప్రాప్నోతి ఆరి ప్రత్యగాత్యా? అని వ్యకృర్తి, 


ప్రతి శరీరంలోను ట్రవేశించేది. “ప్రతి సర్వతః ట్రాప్పోతి” అని కూడా వ్యశ్పత్తి. 
అంతటా ప్రవేశించేది అని భావం. పరమాత్మ జీవుడు అని కూడా అర్థం, 


ప్రాగభావం అభావం అంటే లేని స్థితి. కుండ ఏర్పడే స్థితికి ముందు ఉండే స్థితి 
కుండ యొక్క ప్రాగభావం అనిపించుకొంటుంది. 


ప్రాణమయ కోశం వాక్కు మొదలైన బరు కర్మేంద్రియాలతో గూడిన ప్రాణం 
ప్రాణమయకోశం, దీనిరేతనే అన్నమయకోశం అన్నంతో నిండినడై సకలకర్మల 
యందు ప్రవర్తిస్తోంది. (167 శ్లో) ఇది అనాత్మ 


ప్రాణములు (ప్రాణం ఒక్కటే, కాని అది శరీరంలో భిన్నస్థలాలలో ఆచరిస్తున్న 
కర్మలు ఆధారంగా ప్రాణ అపాన వ్యాన ఉడాన సమానములు అనే పేర్లు పొందింది. 
(97 ఖీ 


బంధం అనాత్యయైన దేహాదికమందు ఆత్మభావాన్ని పొందడం. ఈ దేహమే నేను 
అనే బుద్ధిని కల్గియుందడం. ఇదే జననమరణ క్లేశాలని కలిగిస్తోంది. (139 శ్లో). 


'బుద్ధి పరార్థంతో ఏకమై (కదాకారాకారితమై) పదార్ధ జ్ఞానాన్ని కలిగించేది (95 శ్లో). 


బ్రహ్మ జృహ (వృద్ధా) అనే ధాతువు నుండి ఏర్పడింది. “బృంహతి ఇతి బ్రహ్మ” అని 
'వ్యుత్చత్తి వృద్ధి హీందేది అని అర్థం, “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అనేది 
స్వరూప లక్షణం, “యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి 
యత్‌ ప్రయంత్యంభిసంవిశంతి” అనేది తటస్థ లక్షణం, 

భక్తి మోక్ష సాధన సామగ్రిలో శ్రేష్టమైనది. మనస్సుని తన స్వరూపమైన ప్రత్యగాత్మ 
(పరమాత్మ) యందు లయం చేసుకోడం భక్తి, తన స్వరూపమైన ఆత్మతత్త్యాన్ని 
చింతన చేసుకోడం అని కొందరు చెప్తారు (32, 33 శ్లో) 


భావవికారాలు వస్తువు యొక్క వికారాలు. ఇవి ఆరు. జాయతే ఆస్తి విపరిణమతే 
వర్ధతే ఆపక్షీయతే నశ్యతి అనేవి. పుట్టడం ఉండడం పెరగడం మార్పు పొందడం 
క్షీణించడం నశించడం అనే వికారాలు. ఇవి ఆత్మకు లేవు. అనాత్యకు ఉంటాయి 
(136 ఖీ 


భ్రాంకి ఇదే అధ్యాస, ఒక వస్తువుని మరియొక వస్తువుగా తలంచడం. త్రాడుని 
చూసి పాము అనుక్కోపడం. అనాత్మయెన దేహాదికం తాను అని భావించడం. 


మననం విన్న విషయాన్ని ఉపపత్తులతో చింతించడం (72 శ్లో) “శ్రుతస్యాజర్థస్య 
ఉపపక్తిభిశ్చింతనమ్‌", 


'మనస్సు సంకల్ప వికల్బరూపమైనది (95 శ్లో) 

'మనోమయకోశం త్వక్కు చక్షువు మొదలైన జ్ఞానేంద్రియాలు ఐదూ మనస్సుతో 
గూడి మనోమయకోశం అనిపించుకొంటుంది. నాది నేను మొదలైన వికల్పాలకి 
ఇదే హేతువు. దీనికి ముందున్న (ప్రాణమయ కోశమునందు వ్యాపించి 
విజృంఖిస్తుంది. ఇది అనాత్మ (169 శ్లో! 


'మహత్తు అహంకారానికి కారణమైనది. బుద్ధి 


మాయ “యా మా సా మాయా” అని వ్యుతృత్తి ఏది యథార్థం కాదో అది 
మాయ. ఇది పరమేశ్వరుని శక్తి, అనాది. సత్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి. 
అవ్యక్తం అవిద్య అని కాడా దీవికి పేర్లు కార్యాన్ని బట్టి పందితునిచే తెలియదగ్గది. 
ఈ మాయయే విశ్వాన్ని ఉద్భృవింపజేస్తోంది. (110 శ్లో). అనిర్వచనీయమైనది. 
'మహదాదులకు కారణమైన ఈ మాయ ఈశ్వరునికి ఉపాధి (245 శ్లో). 


మిథ్య లేనిది ఉన్నట్లు భాసించడం. రజ్జు సర్బభ్రాంతిలో రజ్జువు సర్పంగా కనబడడం, 
వెండమావియందు జలం భాసించడం. బ్రహ్మమునందు విశ్వం స్ఫురించడం. 
మిత్రపత్వం సత్వగుణ ప్రధానంగా ఉంటూ రజస్తమోగుణాలు స్వల్పంగా కలిస్తే 
ఏర్పడుతుంది. ఇదే లింగశరీరానికి ఆధారం. స్వమానిత్యం అదాంభిత్వం మొదలైన 
గుణాలు, యమం మొదలైన నియమాలు, శ్రద్ధ భక్తి మోక్షేచ్చ, దైవీ సంపద 
దేహాదికం నేను కాదని మరలుట అనేవి మిశ్రసత్వ ధర్మాలు (119, 120 శ్లో) 


ముక్తి బలం కలిగి అనాదిగా ఉంటూ సంసారానికి హేతువైన వాసనలని 
వదల్బుకోవడమే ముక్తి అని మునులు చెప్తారు (268 శ్లో) 


ముక్తికి కారణం సంసారం నుండి మోక్షం పొందడానికి “అహం బ్రహ్మా౬ స్మి” 


అనే అనుభవమే కారణం అవుతుంది. దీనిచేతనే పండితులు అద్వితీయమైన 
ఆనందస్వరూపమైన బ్రహ్మమును అనుభవిస్తారు (225 శ్లో) 

ముని వాక్సంయమనం గలవాడు (గ. 12-19) ధ్యాననిష్టుడు (గ, 6-8) జ్ఞాని 
A. 10-37. 


'ముముక్ష “మోక్తుమిచ్చా ముముక్షా అని వ్యతృత్తి. సంసారబంధాన్ని విదిచిపెట్టాలనే 
కోరిక, 


ముముక్షువు “మోక్తుమిచ్చుః ముముక్షు!” అని వ్యుతృత్తి నంసారబంధాన్ని 
విడిచిపెట్టాలనే కోరికగలవాడు. 

'మూల ప్రకృతి సత్వరజస్తమోగుణాలతో కూడినది. 
ఆధారమైనది. 


మోక్షం అవిద్యవల్ల హృదయాన్ని ఆవరించియున్న ముడి విడిపోవడం. “అవిద్యా 
హృదయ గ్రంథి మోక్షః మోక్ష”, దేహాన్ని విడిచిపెట్టడం మోక్షం కాదు. దండ 
కమండలాలు విడిచిపెట్టడం అంతకంటె కాదు (559 శ్లో). 


'యతి ఇంద్రియ మనో వ్యాపారాలు నిరోధించుకొన్నవాడు. 


యోగః “యోజయతీతి యోగః” అని వ్యుకృత్తి, కలిపేది అని అర్థం. మనస్సుని 
'పరమాళ్మ్శతో కలిపేది అని భావం. “యోగః చిత్తవృత్తి నిరోధ” అని పతంజలి 
యోగసూత్రం. మనస్సుయొక్క పనిని అరికట్టడం అని భావం. 


రజోగుణం పురుషుడు వివిధ కర్మలు ఆచరించడానికి (ప్రేరకమైనది  కామక్రోధ 
తోభాదులు రజోగుణధర్మాలు. రజోగుణం సంసారబంధానికి హేతువు (113, 


జగత్తు ఆవిర్భవించడానికి 


114 శ్లో) “రజో రాగాత్మకం విద్ధి అని గీత (14-7) 
రజ్జు సర్వభ్రాంతి మసకమసక చీకదినేళ శ్రాడును చూసి పాము అని శ్రాంతిపడడం. 


ఆ భ్రాంతికి మూలం అజ్ఞానం. యథార్థ వస్తువు తెలిసినప్పుడు ఆ భ్రాంతి 
తొలగుతుంది. సర్పత్వం పోతుంది. క్రాడుగానే కనిపిస్తుంది. దేహాదికమందు. 
నేను అనే భావం ట్రాంతివల్లనే కల్గుతుంది. ఆత్మ దర్శనమయినప్పుడు ఆ భ్రాంతి 


తొలగుతుంది. దేహాడికం నేను కానని స్పష్టమవుతుంది. దీనికి రజ్ఞ సర్పభ్రాంతి 
చక్కని నిదర్శనం (12,112 శ్లో 


లింగములు. “లీనమర్ధం గమయతీతి లింగమ్‌” అని వ్యుత్పత్తి, రహస్యంగా ఉన్న 
అర్థాన్ని పౌందించేడి అని అర్ధం. ఉవనిషత్తుల వాక్యాల తాత్పర్యాన్ని 
నిర్ణయించడంలో ఉపయోగించే ఆరు అంశాలకి షద్విధలింగములు అని ప్రసిద్ధి, 
అవి (1) ఉపక్రమోపసంహారాలు (2) అభ్యాసం (8) అపూర్వత (4) ఫలం (5) 
అర్థవాదం (6) ఉపపత్తి 


ఉపక్రమోపసువారావభ్యాసోజ_ పూర్వతా ఫలం 
ఆర్థవాదోపపక్తీ చ లింగం తాత్పర్య నిర్ణయే. 

'లింగశరీరం సూక్ష్మశరీరానికే లింగశరీరమని కూడా పేరు. పంచకర్మేంధ్రియాలు, 
పంచజ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం, 
అవిద్య, కామం, కర్మ అనే ఎన్నిదింటికీ సూక్ష్మశరీరం, లింగశరీరం అని వ్యవహారం, 
ఇది వంబీకరణం పొందని వంచభూతాలచే ఏర్పడుతుంది. పూర్వజన్మ 
వాసనలుగలది. సుఖదుఃఖ రూపమైన కర్మఫలానుభవానికి ఆధారమైనది. 
అజ్ఞానంవల్ల జీవునికి ఉపాధియైనది. మోక్షప్రాస్తీ వరకు ఉంటుంది. “లింగభంగో 
వా మోక్ష" (98, 99 శ్లో) 


వర్ణ ధర్మాలు బ్రాహ్మణ క్షత్రియాది వర్గాల వారు చేయదగ్గ పనులు. 

వాసనలు సంస్కారాలు. పువ్వుకి సహజమైనవి. పువ్వులు మొదలైనవాని సంపర్యంవల్ల 
బట్టలు మొదలైనవానికి కలిగే గుణం. ఇవి పూర్వజన్మలనుండి జీవునికి 
సంక్రమిస్తాయి. లోకవాసన శాస్త్రవాసన దేహవాసన అని మూడు విధాలు. వాసనల 
నుండి విదువదడమే ముక్తి (272, 273 శ్లో) జ్ఞానప్రాప్తికి ఇవి ప్రతిబంధకాలు. 


లోకవాసనయా జంలోః శాస్త్ర్రాసనయా౬.పి త 
దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే 


విజ్ఞానమయకోశం జాగ్రత్‌ స్వప్న సుషుప్తి మూడింటీయండు ప్రవర్తించే చైతన్యం 
యొక్క ప్రతిబింబశక్తి, ఇది ప్రకృతి యొక్క వికారం, జీవుడని వ్యవహరింపుడతాడు. 
'దేహం ఇంద్రియాలు మొదలైన వాని విషయంలో ఎల్లప్పుడు “నేను పదార్థాల విజ్ఞానం 


గలవాదను. ఈ కర్మని నేను అశరిస్తున్నానూ అని విజ్ఞానమయకోశమైన జీవుడు, | శ్రద్ధ వేదంలో చెప్పబడ్ధదీ గురువుచే ఉపరేశింపబడిందీ సత్యమే అని నిశ్చయాత్మకంగా. 
అభిమానాన్ని కల్గియుంటాదు, విశ్వసించడం. దీనిచేతనే ఆత్మానుభవం కలుగుతుంది (26 శ్లో) 

విషయాలు చర్మం కన్ను చెవి నాలుక ముక్కు అనే అయిదు జ్ఞానేంద్రియాలు | శ్రవణం ఉపక్రమోపసంహారాలదే వేదాంత వాక్యాలకి అద్వితీయ పరబ్రహ్మమందు. 
ప్రవర్తించడానికి ఆధారమైనవి. అవి స్పర్శ రూప శబ్ద రన గంధములు. | శ్రాతృర్యాన్ని నిర్ణయించడం వేదాంతసంప్రదాయంలో శ్రవణం అనిపించుకొంటుంది. 
జ్ఞానేంద్రియాలు అయిదూ ఈ విషయాలపై ప్రవర్తించడం వల్ల ఆత్మదర్శనానికి | “షదిధయుక్తిఖొ వేదాంత వాక్యానామద్వితీయ (బ్రహ్మణి తాత్పర్య నిశ్చయః గ్రవణమ్‌” 
ప్రతిబంధకం ఏర్పడుతుంది. ఈ విషయాలనుండి మరల్చి వానిని వాని స్థానాలలో. |. బని శాస్త్రోక్తి 


త మ. షడూర్ములు శోకమోవోః నే ఆరు (257 శ్లో) 

క్షత్సిపాసలు, , జన్యమృత్యువులు అ; | 
విక్షేపశక్తి మనస్సును పరిపరివిధాల కదల్ఫేది. సమస్త కర్మాదరణకి ఆధారమైనది. టట్లు ల 
ఇది రజోగుణానికి చెందుతుంది. మనస్సు యొక్క వికారములైన రాగాదులు | షడ్ణాన వికారాలు వస్తువు పొందే ఆరు విధాలైన మార్పులు. పుట్టడం, ఉండడం, 
దుఃఖారులు నిత్యం ఈ విక్షేపశక్తివల్ల కల్గుతాయి (113 శ్లో) మార్చు పొందడం, పెరగడం, క్షీణించడం, నశించడం అనేవి, 


వైరాగ్యం రాగం అంటే కోరిక, అది లేనివాడు విరాగుడు. ఆతని ధర్మం వైరాగ్యం. | సత్తు సత్‌ అనగా మూడు కాలాలోను ఉండేది. ఆత్మ, 

“విగతః రాగః విరాగు తస్య భావః వైరాగ్యమ్‌”. దేహంతో ఆరంభించి కార్యబ్రహ్మ 

మాతల సమ వసస అగిత్వైనస న 6 Men aiyias ot 
ass si పెట్టడం వైరాగ్యం కలుగితుందని భావం... ఇది శుద్ధసతం, మిశ్రసత్వం అని రెండు విధాలు, 
శమం మనోనిగ్రహం, రూపరసగంధాది విషయములందుగల దోషాన్ని భావిస్తూ 
వానిపైగల అనురాగాన్ని పూర్తిగా విడిచిపెట్టి తన లక్ష్యమైన ప్రత్యగాత్మయందు 
మనస్సుని నిగ్రహించి స్థిరంగా నిల్బడం శమం (22 శ్లో! 

శమాది షట్కం శమం దమం ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనే ఆరింటికీ 
'శమాదిషట్యం అని వ్యవహారం, 


శరీరత్రయం స్థూల నూక్ష్మ (లింగ) కారణ శరీరాలు మూడింటికీ శరీకత్రయమని... సీ జ్ఞానం బ్రహ్మము అక్ష అభిన్నమైని, ఒక్కటే అని తెలిపే జ్ఞానం అని 
పేరు. 


సమాధానం శుద్ధమైన బ్రహ్మమందు అంటే ప్రత్యగాశ్మయండు బుద్ధిని చక్కగా 
స్థిరంగా ఎల్లప్పుడు నిల్బడం (27 శ్లో). 


సమాధి. ధ్యాత ధ్యానం అనే రెండింటిని విడిలి క్రమంగా ధ్యేయమైన పరమాత్మ 
యందు మనస్సుని గాలిలేనప్పుడు కదలకుండా ఉండే డీపంవలె స్థిరంగా నిల్చదం. 


వేదం చెప్తోంది (240 శ్లో! 


వ్‌ లం స్వప్నావి_వస్థ కల. జీవుడు సూక్ష్మశరీర స్థితిలో ఉండడం. తానుమాత్రమే 
కా మాతందు | గ నర 
నిష్ట అనేవి విశుద్ధ సత్త్వగుణ ధర్మాలు, వీనిని పొందినవాడు అనందాన్ని | సిజనేల్టలో బుడ్డి ఇక్కటే స్వయంగా నిర్వహిస్తుంది. కర్శత్వాన్ని పొందుతుంది 
అనుభవిస్తాడు (121 శ్లో) (100, 101 భః 


సాధనచతుష్టయం నిత్యానిత్య వస్తువివేకం, ఇహాముత్రఫలభోగ విరాగం, 


శమాదిషట్టం, మముక్షుత్వం అనే నాలుగు. 


సుషుప్తి గాఢనిద్ర. ఇంద్రియాలయొక్సుయు, వృత్తులు అన్నీ అంతః 


కరణమందు లీనమై ఉండే స్థితి. ఇదే కారణ శరీరం. సర్వవిధాలైన వస్తుజ్ఞానం 
శాంతిస్తుంది. బుద్ధిమాత్రం బీజమాత్రంగా ఉంటుంది. సుషప్తిని పొందినవాడు 
“కొంచెం కూడా తెలియని స్థితిని అనుభవించేను” అంటాడు (122, 123 శ్లో) 


'సూక్ష్మ శరీరం దీనికే లింగశరీరమని కూడా పేరు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 
ప్రాణవాయువులు, పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం, అవిద్య, కామం, కర్మ 
అనే వాని అన్నింటికీ సూక్ష్మశరీరమని పేరు... ఆడి పూర్వజన్మ వాననలు 
కల్గియుంటుంది. పుణ్య పాపకర్శల అనుభవానికి ఆధారమైనది (98, 99 ట్ల, 


స్థూల శరం మజ్జ ఎముకలు మేదస్సు మాంసం రక్తం చర్మం త్వక్కు అనే సప్త 
ధాతువుంతోను పాదాలు తొడలు వక్షస్థలం భుజాలు పృష్టం అనే అవయవాలతోను 
కూడినడి, నేను నాది అనే మోహానికి ఆధారమైనది. పంచీకరణం పొందిన 
పంచభూతాలతో ఏర్పడేది (74, 75, 76 శ్లో). 


ఆత్మకు సంబంధించిన పదాల ఐపరణ 


= అవయనాలు లేనిది. (పరిపూర్ణమైనది) 

= ఏపని లేనిది 

= నాశం లేనిది 

= రెండవది లేనిది (ఎప్పుడూ ఒక్కటిగానే ఉండేది) 
= రెండవది లేనిది 

రెందుకానిది (ఒక్కటే అయినది) 

అంతం లేనిది 

మొదలు తుది లేనిది 

పైనా లోపలా ఉంచదగ్గ వస్తువు లేనిది 
ఏవిధమైన ఆశ్రయం (ఆధారం) లేనిది 

= ఇది అని చెప్పడానికి శ్యూంగాని ఆకారం గలది 
చెప్పలేని ఆకారం గలది 


నిష 
ప్రజ్ఞానఘనం 
మనోవాచామగోచరం. 
బుద్ధం 

సత్తు 

ర 

J ర 


అ ముఖం 


TTT 


గ్రహింపదగనిది 

ఊహకు అందనిది 

కొలతకు శక్యం గానిడి 

ఏవిధమైన మార్పులు (షడ్భావ వికారాలు) లేనిది 

జేనికోను కలియనిది 

మూపు లోకాలలో ఉందనిది 

విడిచిపెట్టడానికి ఏమీరేనిది 

గడ్డకట్టిన అనందం 

ఒకృదీయైనది 

ఆనందమాత్రమే అయినది 

గడ్డకట్టిన చైతన్యం (జ్ఞానం) 

అన్ని ను ఉండేది 

ఎటువంటి మైపూత లేనిది 

దోషాలు లేనిది 

రూపం లేనిది 

ఆకారం లేనిది 

ఆధారం లేనిరి 

కెందన వస్తువు లేనిది 

భిన్నమైన వేరొక ఆలోచన లేనిది 
మొదలైన గుణాలు లేనిది 

విభాగాలు లేనిది (ఏకరూపం గలది) 


ఏవిధమైన చేస్టేనిది 


వేదుల సృువ్వగ్యశాస్ర 
వివేక చూడామణి 


సర్వవేదాంత సీద్ధాంతగోచరం తమగోచరమ్‌। 
గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోఇ.స్మ్యహమ్‌॥॥ 1 


సమస్త వేదాంతసారమనదగిన అద్వైత సిద్ధాంతమందు స్ఫురించువాడు, ఇంద్రియాలకు 
కానరానివాడు, పరమానంద న్వరూవుడు, సద్గురువు అయిన గోవిందునకు 
నమస్కరిస్తున్నాను. 

సమస్త ప్రాణికోటిలో నరజన్మ దుర్లభం. ఆ మనుష్య జన్మలో పురుషునిగా 
పుట్టడం, విప్రధర్మాన్ని పొందడం, వైదికధర్మాన్ని అనుష్టించడంలో ఆసక్తుడై ఉండడం, 
శాస్త్రవైదుష్యం కల్లి ఉండడం, ఆత్మ అనాత్మల వివేచన చేయగల్లడం, ఆత్మానుభవం 
పొందడం, ఆహం బ్రహ్మాన్మి అని ఎల్లవ్వుడు ఉండడం అనేవి క్రమంగా. 
'డుర్లభమనదగ్గవి. సంసారబంధం నుండి ముక్తి శతకోది జన్మలలో ఆచరించిన 
నత్మర్మవల్లనే పుణ్యాలచే మాత్రమే లభిస్తుంది. 


జంతూనాం నరజన్మ డుర్లభమళః పుంస్పం తతో విప్రతా 
తస్మార్వైదిక ధర్మమార్గపరతా విద్వత్వమస్నాత్సరమ్‌ 

ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్ర; సం 
వట ఇహ. 


మసువ్యజన్మ, సంసారజంధవిమక్తి పొంథాలనే కోరిక కల్గడం, సద్గురువుల 
సేవ అనేవి మూడూ రుర్లభ్రమైనవి. భగవదనుగ్రహంచే మాత్రమే పౌందదగ్గవి. 
దుర్లభమైన మానవజన్మ పొంది, అందులోను పురుషునిగా పుట్టి, వేదాధ్యయన 
జవీణుడై సంసారబంధం నుండి ముక్తి పొందడానికి ప్రయత్నించకపోతే అతడు 
ఆజ్ఞానిగా పరిగణింపదగ్గవాడు. అజ్ఞానంచే తన్నుతాను స్వయంగా చంపుకొన్నవాడే 
ఆవతాడు. దుర్లభమైన మనుష్యజన్న, అందులోను పురుషజన్మ పొంది కేవలం 
విషయ సుఖాలు అనుభవించదంలో మోహాన్ని చెందేవానికంటే అజ్ఞాని మరొకడు. 
ఉండడు, 


వివోచూదాముణే 

శాస్త్రాలు చదువవచ్చు. దేవతలని ఉద్దేశించి యజ్ఞాలు చేయవచ్చు. 
నళ్మర్మలు అనుష్టింపవచ్చు. వివిధ దేవశలని పూజలు మొదలైన వానిచే 
అర్బీంపవచ్చు. జ్ఞానంవల్ల నేను బ్రహ్మమును (అహం (బ్రహ్మాస్మి) అనే అనుభవాన్ని 
పొందినప్పుడే సంసారవిముక్తి లభిస్తుంది. నూరు బ్రహ్మకల్పములకైనా మరో 
'మార్గంచేత విముక్తి ప్రాప్తించదు... ముక్తికి కర్శహేతువు కాదని శ్రుతి “ఆమృతత్వస్య 
తు నాశాస్తి విత్తేని అని స్పష్టంగా చెప్తోంది. 

కర్తవ్యం 

శాస్త్ర పాండిత్య గలవాడు ముక్తికోనం తప్పక ప్రయత్నించాలి బాహ్య 
ప్రపంచానికి సంబంధించిన కూపరసగంధాది విషయాలవల్ల కలిగే సుఖలేశాన్ని కూడా 
విడిచిపెట్టాలి. సత్పురుషుడు బ్రహ్మోపదేశం చేయడానికి అర్హుడైన గురువుని 
ఆశ్రయించాలి. అతడు ఉపదేశించిన విషయాన్ని మనస్సులో చక్కగా నిబ్బుకోవాలి. 
చిత్తవృత్తిని స్థిరంగా నిరోధించుకొంటూ ఆత్మను దర్శించడంలో నిష్టను పొందాలి. 
సంసారసాగరంలో మునిగిన తన్ను తానే ఉద్ధరించుకోవాలి. 


కర్మానుష్టానం 
మనన్సుని నిగ్రహించుకోడాన్ని అభ్యసిస్తున్న ధీరులైన పండితులు 
'సమస్తకామ్యకర్శలు విడిచిపెట్టి సంసారబంధ విముక్తికోసం తప్పక ప్రయత్నించాలి. 
కర్మలు ఆచరించడంవల్ల చిత్తశుద్ధి మాత్రమే లభిస్తుంది. పరబ్రహ్మము ప్రాప్తింపరు. 
నిత్య అనిత్య వస్తు విచారంచేత మాత్రమే పరమాత్మ లభిస్తుంది. కోటి కర్మలు 
అనుష్టించినప్పటికీ కొంచెం కూడా పరబ్రహ్మము ప్రాప్తించదు. అంటే బ్రహ్మానుభవం 
కలదు, 


చిత్తస్య శద్ధయే కర్మ న ఈ వస్తూపలబ్థయే। 
వస్తుసిద్ధిర్విచారేణ న కించిత్మర్మ కోలీభిః॥ 


మసక చీకటిలో థ్రాడును చూసి భ్రాంతిచే సర్పం అనుకొన్నప్పుడు దుఖం 
కల్గుతుంది. అది త్రాడేగాని పాముకాదు అని సిర్ణయించినప్పుడు అ దుఖం 


నాశనమవుతుంది. ఆ నిర్ణయం వస్తస్వరూపాన్ని బాగా విచారించినప్పుడే సిద్ధిస్తుంది. 
అన్నని. చాక్యాన్ని గ్రహించి చక్కగా విచారించడంచేత వన్తన్వరూనం 


వేదుల నుబ్రప్వుణ్యశాస్త్ర 
నిశ్చయంపబదడం లోకంలో చూస్తున్నాము. స్మానంచేగాని దానంచేగాని వందల 
ప్రాణాయామాలచేగాని పదార్థజ్ఞానం కల్ణదు, 'ఆత్మస్వరూపం గురూపదేశాన్ని 
అనుసరించి స్వయంగా విచారించడంచేతనే గ్రహింపబిడుతుందిగాని స్నానదానాలచే 
గాని ప్రాణాయామశతందేగాని కాదని తాత్చర్యం. 


అధికారి లక్షణాలు 
విశేషంగా అధికారం గలవానికి మాత్రమే ఫలసిద్ధి (బ్రహ్మప్రాప్తి) లభిస్తుంది. 
ఆ విషయంలో దేశకాలాదులు కేవలం సహకరించేవి మాత్రమే. ఆ కారణంగా 


ముక్తిని కోరుకొనేవాడు దయాసముద్రుడు ట్రహ్మవేత్తలలో ఉత్తముడు అయిన గురువుని 
'పౌంది ఆత్మవస్తువుని తప్పక విచారించాలి, 


మేధావి ఊహ అపోహ అనేవానిని వివేచింపగల పండితుడు ముందు 
చెప్పబోయే సాధన చతుష్టయాన్ని కల్గినవాడు ఆక్మవిద్యని పొందడంలో అధికారి 
అనదగ్గవాడు. వివేకం వైరాగ్యం శమాదిగుణాలు మోక్షేచ్చగలవాడు మాత్రమే 
బ్రహ్మమును గూర్చి తెలుసుకోడానికి యోగ్యుడు. 


సాధన చతుష్టయం 

బహ్మజిజ్ఞాసకు పండితులు నాల్గు సాధనాలు పేర్కొన్నారు. వానిని కల్గిన 
వానికే అది అవి లేనివానికి సిద్ధించదు. అవి:(1)నిత్యానిత్యవస్తు వివేకం 
(2) ఇహోముత్ర ఫలభోగ విరాగం (3) శమాది షట్క సంపత్తి (4) ముముక్షుత్వం, 


ఆదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే 
ఇహాముత్ర ఫలభోగ విరాగస్తదనంతరమ్‌. 
శమాది షట్క సంపత్తిర్థుముముక్షుత్వమితి స్ఫృటన్‌ 18,19 


'ఆహ్మా సత్యం జగత్తు మిధ్య అనే చృధనిళ్ళయం నిత్యానిత్య వస్తు వివేకం 
అనిపించుకొంటుంది. స్వయంగా దర్శించడం, వేదాంతవాక్యాలు వానితోపాటు 
గురూపదేశం వినడం మొదలైన వానిచే డేహంనుంది బ్రహ్మవరకుగల అనుభవింపదగ్గ 
వస్తుజాలం సర్వమూ అనిత్యమని తెలుసుకొని వానియనుభవనుందు కోరికను పూర్తిగా. 
విడిచిపెట్టడం వైరాగ్యం, 


వివేకచూడామణే 


శమం దమం ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం(సమాధి) అనే ఆరింటికీ 
శమాదిషట్మమని వ్యవహారం, 

కూవరనగంధాడి విషయాలని మాటమాటకీ దోవదృళ్టితో దూరం 
చేసుకొంటూ వానియందు అనురాగాన్ని కోల్పోయి తన లక్ష్యమైన పరబ్రహ్మమందు 
మనస్సుని స్థిరంగా నిల్బడం శమం, _ జ్ఞానేంధ్రియాలనీ కర్మేంధ్రియాలనీ వానివాని 
విషయాలనుండి మరల్చి వానిని శమతమ స్థానాలలో ఉంచడం దమం, 
మనస్సుని బాహ్యవిషయాలపై ప్రసరించకుండా నిగ్రహించడం ఉత్తమమైన ఉపరతి. 
ప్రతీకారరృష్టిని పూర్తిగా విడిచిపెట్టి చింతనుగాని, భాధనుగాని పొందకుండా 
సర్వధుఃఖాలనీ సహించడం తితిక్ష పండితులు వేదం(శాస్త్రం)లో చెప్పబద్దది, గురువు 
ఉపదేశించింది సః దని నిశ్చయించుకోవడం (శ్రద్ధ. దీనిచేతనే బ్రహ్మప్రాప్తి, 
శుద్ధమైన పరబ్రహ్మమండు. ఎల్లప్పుడు బుద్ధిని స్థిరంగా నిల్బడం సమాధానం, 
మనస్సుని లాలించేడం కాదు. తాను పరట్రహ్మమనే జ్ఞానంచేత అజ్ఞానంచే 
కల్పింపదిడ్డ అహంకారం మొదలుకొని దేహంవరకు గల బింధాలని 
ఏడిచిపెట్టడంలోని కోరిక ముముక్షుత్వం. 

ఈవిధమైన సాధనాలు నాలుగూ కలవారు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకి అర్హులు, 

వైరాగ్యం, శమాదిషట్యం అనే రెండు విషయాలు ఆధారంగా సమీక్షిస్తే 
కొందరిలో ముమక్షుత్వం మందంగాను, మరికొందరిలో మధ్యమంగాను ఉంటుందని 
తెలుస్తుంది. ఎలా ఉన్నప్పటికీ గురువుయొక్క అనుగ్రహంచేత అది బాగా 


'వృద్ధిపొందుతుండి. ఫలాన్ని ఇస్తుందికూడా. _ వైరాగ్యం ముముక్షుత్వం అనేవి 
ఎవరిలో తీవ్రంగా ఉంటాయో వారి శమాదులే సార్థకమవతాయి. - ఫలిస్తాయి. 


వైరాగ్యం ముముక్ష మందంగా ఉన్నవారియందు చవిటినేలలోని నీటివలె శమాదులు 


ప్రకాశిస్తాయి కాని ఫలించవు. 


భక్తి స్వరూపం 
మోక్షానికి సాధనమైనది జ్ఞానం. ఈ జ్ఞానానికి గల కారణ సామగ్రిలో భక్తి 
ఎంతో డ్రేష్టమైనరి. తాను తన స్వరూపంలో (ఫ్రత్యగాత్మలో) లీనమై ఉండడం భక్తి 
అని చెప్పబడుతుంది. తన స్వరూపమైన పర్రహ్మమందు మునిగియుండడమని 
తాత్సర్యం. తాను పరబ్రహ్మమే అని నిత్యం భావించడం భక్తి అని కొందరిమతం. 


4 


నన్ను రక్షించు. 


మేల నుబ్రవ్యార్యశాస్త్ర 
'మోక్షసాధన సామగ్రాం భక్తికేవ గరీయసీ 
'స్వస్వరూపానునంధాసం భక్తిరిత్యభిధీయతే 
స్వాశ్శతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుః 32 


గురువు లక్షణాలు 

సాధనచతుష్టయం కలిగి ఆత్మను గూర్చి తెలుసుకోవాలనే కోరికగలవాడు 
ప్రొజ్ఞడైన గురువుని ఆశ్రయించాలి. అకనివల్లనే సంసారబంధ విముక్తి లభిస్తుంది. 
వేదవేత్త (ఉపనిషత్‌ వైగుష్యం గలవాడు) పాపరహితుడు కోరికలే లేశమాత్రమైనా 
చలించనివాడు బ్రహ్మవేత్తలలో ఉత్తమురు నిత్యం పరజ్రహ్మమందు లీనమైనవాడు 
కట్టెలు లేని ఆగ్నివలె కోరికలు లేకపోవుటచే శాంతించిన మనస్సుగలవాదు కారణం 
లేకుండానే దయకు సముద్రం వంటివాడు వినమ్రులైన సత్సుకుషులకు అంటే 
శిమ్యలకు బంధువు అయినవాడు గురువుగా గ్రహింపదగ్గవాడు. 


'శ్రోశ్రియో౭. వృజినో. కామహతో యో బ్రహ్మవిత్తమః 
నిరింధన ఇవానలః 
అహేతుక దయాసింధుర్చంధురానమతాం సతామ్‌॥ కిశ్కకిర్‌ 


అట్టి గురువుని భక్తితో వినయవిధేయతలతో ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఆత్మను 


గూర్చి తెలునుకోవలసినదాన్ని ఇలా ప్రశ్నించాలి. 


ప్రశ్నింపవలసిన పద్ధతి 
స్వామీ! వంగి నమస్కరించేవారికి బంధువైనవాదా! దయకు సముద్రము 


వంటివాడా! నేను భవసాగరంలో పడ్డాను. శ్రేగంటి ప్రసారంతో కారుణ్యామృతాన్ని 
వర్షించి నన్ను ఉద్ధరింయ. ష్‌ 


నేను వారింపశక్యంగాని సంసారమనే కార్చిచ్చుదే దహింపబడుకున్నాను. 


చురద్భృష్టములు (పానములు) అనే వాయువులచే ఎగురగొట్టబడుతున్నాను. 


నిన్ను శరణు పొందుతున్నాను. అన్ని విధములా మృత్యువునుండి 
నువ్వు తప్ప నాకు రక్షకులు ఎవ్వరూ లేరు, 


వేదుల నుబ్రహ్మగ్యాశాస్త్ర 
దుర్వార సంసార దవాగ్ని తప్తం వెంటనే అభయాన్ని అనుగ్రహిస్తాడు. దరిచేరినవాడు మోక్షేచ్చగలవాదు ఉపదేశాన్ని 
దోధూయమానం దురదృష్టవాతైః చక్కగా ఆచరించేవాడు ప్రశాంతచిత్తుడు శమంగలవాదు అయిన ఆ శిష్యునికి 
భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో విద్వాంసుడైన గురువు దయతో తత్త్వోవదేశం చేయాలి. ఈవిధంగా చేరడీయాలి. 


ఉపను తడవ క్ల క “ఓ విద్వాంసుడా! భయపదకు. నీకు అపాయం లేదు, సంసార 

శాంతస్వభాపులు మవోత్యులు అయిన సత్పురుషులు వసంతబుతువువలె | సాగరాన్ని తరించడానికి ఉపాయం ఉంది. యతులు దేనిచేత సంసార సాగరం 
లోకానికి ఆహ్లాదాన్ని కల్లిస్తూ సంచరిస్తూ ఉంటారు. భయంకరమైన సంసారసాగరాన్ని | యొక్క ఒడ్దుని చేరేరో ఆ మార్గాన్ని నీకు నిర్దేశిస్తున్నాను. సంసార భయాన్ని 
స్వయంగా వారు తరించి అకారణంగానే ఇతరులని కూడా శరింపజేస్తూ ఉంటారు, || నాశనంచేసే గొప్పు ఉపాయం ఉంది. దానిచే నువ్వు సంసార సముద్రాన్ని దాటి 
ఇతరుల శ్రమను పోగోట్టడంలో ఆసక్తి కర్ణి ఉండడం మహోత్ముల సహజలక్షణం. | పరమానందాన్ని అనుభవిస్తావు. 


సూర్యుని వేడికిరణాలచే బాగా శపీంః భూమిని ఈ చంద్రుడు స్వయంగా 
te kw మ లతో నిరూపింపబడ్ధ అర్థాన్ని విచారించడంవల్ల ఉత్తమమైన జ్ఞానం 
లా లభిస్తుంది. దానిచే సమస్తమైన సంసారదుఃఖం నశిస్తుంది. ముమక్షువుకి భక్తిశ్రద్ధ 
ప్రభూ! నేను సంసారమందలి తాప (త్రయం)మనే కార్చిచ్చు మంటలబే || ధ్యానం యోగం అనే నాలుగూ ముక్తికి హేువులని వేదవాక్కు ఆ నాల్లింటిని 
భాగా తపింపబడుతున్నాను. బ్రహ్మోనందరసానుభూతిగలవి, పవిత్రమైనవి, మిక్కిలి | ఎవడు ఎప్పుడు కల్గిఉంటాడో అప్పుడు అతనికి ఆజ్ఞానంచే కల్చింపబడ్డ దేహబంధం 
చల్లనైనవి, మీయొక్క వాక్కులనే కలశములచే విదిచిపెట్టబడుతున్నది, చెవులకు || నుండి ముక్తి లభిస్తుంది. 
కంపనం ఆన వాసనా న స న న ఊట ఆత్మస్వరూపుడవైన నీకు అజ్ఞానంవల్ల అనాత్మయైన దేహంతో ఐం! 
పొంది పాత్రులై మీచే స్వీకరింపబడ్డవారు ధన్యులుగదా. వ్య A she న సాపు ప? ధం 
బ్రహ్మానంద రసానుభూతి కలితైః పూరైః సుశీతైర్యుతై వివేచన చేయడంవల్ల కల్గిన జ్ఞానాగ్ని అజ్ఞానాన్నీ దానివల్ల ఏర్పడ్డ సంసారాన్నీ 
ర్యుషద్వాక్కలళో జ్ఞతైః (త్రతిసుఖైర్వాక్యామతైః సేరయజ సమూలంగా నాశనం చేస్తుంది”. 
'సంతప్తం భవతాప దావ దహన జ్వాలాళిరేనం ప్రభో! 
(ధన్యాస్తే భవదీక్షణక్షణగతే: పాత్రీకృతాః స్వీకృతా॥ a హంసలు 
౯ శిష్యుడు ఇలా అన్నాడు “స్వామీ! దయతో వినండి. ఒక్క ప్రశ్న చేస్తున్నాను. 
ఈ సంసార సాగరాన్ని ఎలా తరిస్తాను? ఏదిగతి? ఏది ఉపాయం? ప్రభా! ట్రే 
న త్య Gr tps bed se, 
దుఃఖనాశాన్ని కల్గించు. బంధం అంటే ఏమిటి? అ బంధం ఎక్కరినుండి వచ్చింది? దానికి ఆధారం 
ఏది? ఆ బంధం ఎలా విడిపోతుంది? అనాత్మ అంటే ఏది? తన స్వరూపమైన 
గురువుయొక్క అభయం పరమాత్మ ఏడి? అనాత్మ ఆత్మ అనే ఆ రెండింటి వివేకం ఎలా bans 
ఈవిధంగా ప్రార్ధిస్తూ సంసారమనే కార్చిచ్చుమంటలచే తపింపవిడి తన్ను | వివరించగోరుతున్నాను.” 
శరణునేడి వచ్చినవాణ్ణి దయారసంతో అర్ధమైన చూపుతో మహాత్ముడైన గురువు 


6 7 


కోనామ బంధః కుత ఏష ఆగతః 
కథం ప్రతిష్టా స్య కథం విమోక్షః 


గురువు ఇలా అన్నాదు. “అజ్ఞాన బంధవిముక్తి పొంది బ్రహ్మత్వం పొందాలని 
కోరుకొంటున్నావు. ధన్యుడివి. కృతక్ళిత్యుడివి, సీచే నీ కులం పవిత్రమయింది. 
తండ్రికి బుణవిమక్తి గావించే కొడుకులు మొదలైనవాళ్లు ఉన్నారు. కాని సంసార 
బంధ విముక్తిని ఎవ్వరూ కల్గించలేకు. తనకు తానే ప్రయత్నించి విముక్తిని పొందాలి. 


నెత్తి మీదనున్న జరువు మొదలైన దానివల్ల కలిగే దుఃఖాన్ని ఇతరులు 
శొలగింపగల్గుతారు. కాని అకలి మొదలైన వానివల్ల కలిగే దుఃఖాన్ని ఎవ్వరూ 
పోగాట్టలేరు.' తనకు తాకే నివారించుకోవాలి. ఆరోగ్యం కోసం రోగియే పథ్యం 
చేయాలి. బెషరాన్ని సేవించాలి. అతనివంతు మరొకరు ఆ రెండూ చేస్తే 
ననేత్రంచేత ఎవనికి వాడే 


ప్రయోజనం చేకూరదుగదా. ఆత్మన్వరూపం స్పష్టమైన జ్ఞా 
స్వయంగా గ్రహించాలి. అది శాస్త్రపాండిత్యంచే సయం తెలియబడేదిగాడు. 
చంద్రుని స్వరూపం స్వయంగా చూసి. తెలుసుకోదగ్గదే. గాని ఇతరులు చూస్తే 
తెలియబదదు. అవిద్య కామం కర్మ మొదలైన పాశబంధాన్ని ఎవనికి.వాడే స్వయంగా 


జ్ఞానప్రాప్తి చేత విప్పుకోవాలి.. 
వదల్బుకోలేడు. 

సంసార. బంధవిముక్తి యోగంచేగాని, సాంఖ్యంచేగాని, కర్మచేగాని, 
శాస్త్రవైదుష్యంచేగాని సిద్ధింపదు. జీవుడు బ్రహ్మము అభిన్నములు అంటే ఒక్కటే 


అనే జ్ఞానంచేత మాత్రమే ఆ విముక్తి లభిస్తుంది... మరో మార్గం లేదు. వీణయొక్క 
రూపనొందర్యమూ, ఆ వీణని వాయించడంలోని ప్రావీజ్యమా ప్రజలను. రంజింప 


చేయగలవు గాని సామ్రాజ్యాన్ని ఇప్పింపలేవుగదా. 
పాండిత్య స్వభావం 


వాక్చాతుర్యం ప్రవాహంగా. పదాలు. ప్రయోగించడం. శాస్త్రాన్ని 


శతకోటి కల్పములకైనా మరొకవిధంగా ఎవ్వడూ. 


వేదుల నుబ్రహ్మగ్యశాస్త్ర 
వ్యాఖ్యానించడంలో నైపుణ్యం పాండిత్యం అనేవి పండితులకి భక్తిని కల్లిస్తాయిగాని 
ముక్తిని ఒసంగలేవు, 


వార్వైలరీ శర్చర్వురీ శాస్టన్యా 

మనన మతు | 

పరతత్తం తెలుసుకోలేకపోలే ఆ శాస్రాధ్యయనం నిష్టలమే అవుతుంది. 
పరతత్త్వం బాగా తెలిస్తే కూడా ఆ శాస్త్రాధ్యయనం ప్రయోజనరహితమే అవుతుంది. 

అవిజ్ఞాలేపరే తత్తే 

జు కోమా మం os 


శాస్త్రాలలోని పదజాలం మహారణ్యం వంటీది. చిత్తానికి (భ్రాంతిని కల్గిస్తుంది. 
కాబట్టీ ప్రయత్నించి తత్త్వం బాగా తెలిసినవానినుండి ఆశ్మతత్యాన్ని తెలుసుకోవాలి. 


అజ్ఞానమనే పాముచే కరవబడినవానికి బ్రహ్మజ్ఞానమనే బెషధం ఒక్కటే 
ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. వేదాలలే శాస్త్రాంచే మంత్రాలచే బెషధాలచే ఫలం 
దక్కదు, బెషాన్ని సేరిస్తేనే రోగం నివారింపబరుతుందిగాని బెషధం యొక్క పేరు 
చెప్పడంచేత తొలగదు. _ సంసారబంధం స్వయంగా ్రహ్మానుభూతిని పొందితేనే 
తొలగుతుందిగాని “అహం (బ్రహ్మాస్మ” అని ఉచ్చరించడం చేత విడిపోదు. కంటికి 
కనబడుతున్న (ప్రపంచాన్ని లయంచేసుకోకుండా ఆత్మతత్వం తెలుసుకోకుండా 
బాహ్మంగా నేను బ్రహ్మను అని ఎన్నిసార్హు అనుక్కొంటున్నప్పటికీ ముక్తి లభింపదు. 
శత్రువులని సంహరించకుండా సమస్త భూసంపదను పొందకుండా నేను రాజుని 
అని ఉచ్చరించడంవల్ల అతడు రాజు కాలేడు. 


భూమిలోనున్న నిధిని పొందడానికి యథార్థం చెప్పేవాని మాటను అనుసరించి 
తవ్వడం, ఆ నిధిపై మూతగానున్న బందరాతిని తొలగించడం అవసరం, బైట 
ఇక్కడ నిధి ఉందని చెప్పడంవల్ల ఆ నిధి లభింపదు. ఆవిధంగా మాయచేతను, దాని 
కార్యాలచేతను కప్పబడ్డ తనదైన స్వచ్భమైన తత్వం (ఆత్మతత్వం) గురువైన బ్రహ్మవేత్త 
గావించిన ఉపదేశాన్ని గ్రహించి మనన ధ్యానాదులు ఆచరిస్తే పొందబడుతుంది. 
కేవలం శాస్త్రవాక్యాలు వల్లించడంవల్ల ఆత్మతత్వం అనుభవింపబడదు. 


లివేకచూరొమణే 


అప్రోక్తిం ఖననం తథోపరి శిలాపాకర్షణం స్వీకృతిం 
నిక్షేపః సమపేక్షతే న హి బహిః చెస్తు నిర్ధ్భతి 


శ మనన ధ్యానాదిభిర్లభ్యతే 
మాయాకార్య తిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభి॥। 67 


కాబట్టి అన్నివిధాలా ప్రయత్చించి భవబంధ విముక్తికోసం. రోగాదుల విషయంలో 
ప్రయత్నించినట్లు పండితులు ఎవరికి వారే కర్తవ్యంగా తప్పక (ప్రయత్నించాలి. 
విద్వాంసుడవైన ఓ శిష్యురా! నవ్వు అడిగిన (ప్రశ్న శ్రేష్టమైనది. శాన్తవేత్తలకి 
సమ్మతమైనది. సూత్రప్రాయుమైనది. నిగూఢమైన అర్ధం గ మముక్షువులచే 
తప్పక తెలుసుకోడగ్గది. నేను చెప్పేదాన్ని సావధానంగా విను, దీన్ని వినడంచేత 
వెంటనే భవబంధం నుండి విముక్తి పొందుకావు, 


ముక్తి హేతువు 

అనిత్యములైన వస్తువులయందు అత్యంతమైన వైరాగ్యాన్ని పొందడం 
మోక్షానికి మొదటి హేతువుగా చెప్పబడుతోంది. ఆ పిమ్మట శమం దమం తితిక్ష 
ఇష్టములైన (కామ్య) నసమస్తకర్మలను పూర్తిగా విడిచిపెట్టడం అనేవి కూడా 
'హేతువులుగా పరిగణింపలడతాయి. వీనిని పొందిన తర్వాత మునికి వేదాంత 
శ్రవణం, వాని మననం నిశ్యం నిరంతరం చిరకాలం తనదైన తత్త్వాన్ని (ఆత్మతత్తాన్ని) 
ర్యాలించడం అవనరం, ఈ ధ్యానం మొదలైనవానిని కల్గిన వండితుడు 
వికల్పరహితమైన పరబ్రహ్మమును అనుభవిస్తూ ఈ లోకంలోనే నిర్వాణసుఖాన్ని 
పొందుతాడు. అంటే జీవన్ముక్తుడు అవతారు. 


స్టూల శరీరం 


ఈ శరీరం మజ్జ ఎముకలు మేదస్సు మాంసం రక్తం చర్మం త్వక్కు అనే 
నప్రధాతువులతోను, పాదాలు తొడలు రొమ్ము భుజాలు వీవు శిరన్సు అనే 
అంగాలతోను, కన్ను మొదలైన ఉపాంగాలతోను కూరుకొని ఉంటుంది ఇది నేను 
నాది అనే మోహానికి ఆధారమైనది. దీన్ని పండితులు స్థూలశరీరం అంటారు. 


వేదుల నుబ్రవ్మణ్బశాస్త్రీ 

మజ్ఞా్థి మేదః పలరక్త చర్మ 

చా నమళతుభోరన్వితమ్‌ 
పాదోరు వక్షో భుజ షృష్టమస్తక 

నో మేతత్‌ 
అహం మమేతి ప్రధితంశరీరం 
'మోహాస్పదం స్థూలమికీర్యతే బదైః॥ 
ఆకాశం వాయవు అగ్ని జలం భూమి అనే పంచభూతాలు సూక్ష్మరూపంలో 
పరస్సరాంశాలకో కలిసి అంటే పంచీకరణం పొంది స్థూలశరీరానికి హేతువులు 
అవతాయి. ఆపంచభూతాలకీ శబ్దం స్మర్మ రూవం రసం గంధం అనే అయిదూ 
విషయాలు, వీనికి పంచతన్మాత్రలని వ్యవహారం. భోక్తయైన జీవునికి ఈ 
పంచతన్యాత్రలు సుఖాన్ని కల్గించడంలో విషయాలు అవతాయి. 


అజ్ఞానులు ఈ అయిదు విషయములందు అనురాగం అనే దుస్సహమైన 
గొప్ప పాశంచే బంధింపబడి అధోలోకాలకీ, ఇంకా వానిపైన ఉండే 
లోకాలకీ వెళ్తూ వస్తూ ఉంటారు. వారు గావించిన కర్మ అనే దూత వాళ్లని 
వేగంగా ఆయా లోకాలకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. 


7475 


॥ 77 


లోకంలో శబ్ధమందలి అనురాగంచే లేడి, స్పర్మయందలి అనురాగంచే 
ఏనుగు, రూపమందలి అనురాగంచే మిడుత, రసమునందలి అనురాగంచే చేప, 
గంధమందలి అనురాగంచే తుమ్మెద బాధింపబడి మరణిస్తున్నాయి. _ విషయాలు 
అయిదింటిలో ఒక్కొక్కదానిపై అనురాగం గాఢంగా ఉండడంనల్లనే ఒక్కొక్కటి 
మరణిస్తున్నప్పుడు అయిదింటిపై ప్రబలమైన అనురాగం గలవాడు ఎట్టి అవస్థను 
'పౌందుతాదో చెప్పనక్షరలేదుగరా. _ శర్దిస్పర్మాది విషయాలు దోషంలో నల్లత్రాచు 
పాము విషంకంటె కూడా ఎంతో తీవ్రపైనవి. భక్షించినవాణ్ణే విషం చంపుతుంది. 
శబ్దం రూపం మొదలైన విషయంపై దృష్టి పదిశేదాలు. వాడ్డీ ఆది చంపుతుంది. 
11 


వివేకచూడామణి 


శబ్దస్పర్మాది విషయాలపై అశ ఎంతో బలీయమైనది. సుఖంగా విడిచిపెట్టడానికి 
'సాధ్యంకానిది. అద్జీ ఆశ అనే పాశం నుండి విముక్తి పొందినవాడే సంసారబంధం 
నుండి ముక్తుదవతాడు. షట్‌: శాస్త్రాలలో పరడితుడే అయినా విషయాలపై ఆశ 
ఆనే మహాపాశం నుండి మక్తిని పొందనివారు సంసారబంధంనుండి లైటపడలేదు. 


ఏదో నిమిత్తంగా వైరాగ్యం పొంది భవసాగరాన్ని తరించాలని పూనుకొన్న 
మముక్షువలని విషయాలపై ఆశ అనే మొసలి పీకపట్టుకొని ప్రయత్నంనుండి మరల్చి 
నంసాగరసాగరం మధ్యలోకి ముంచుతుంది. కాబట్టి శుద్ధమైన వైరాగ్యమనే కత్తితో 
విషయమనే మొసలిని చంపినవాడు నిర్విఘ్నంగా సంసారమహాసాగరంయొక్క ఒడ్దుని 


విషయాఖ్యో గ్రహో యేన సువిరక్షసినా హతః 
'స గచ్భతి భవాంభోధే: పాఠం ప్రత్యూహ వర్ణిత, 82 


విషయం యొక్క మార్గం ఎంతో విషమమైనది. అందులో వెళ్లే కలుషితమైన 
బుద్ధిగలవాడు అడుగడుగునా. దెబ్బతింటాదు. మృత్యువుని కూడా పొందుతాడు. 
హితులు ఉత్తములు అలాగే గురువు చెప్పిన మాటలనీ తన శాస్త్ర! 

అనుసరింలి వెళ్లేవానికి ఫలం సిద్ధిస్తుంది. ఇది సత్యం. తెలుసుకో, 


కాబట్టి. శిష్యా నీకు మోక్షకాంక్ష ఉంటే విషాన్ని రూరంగా విడిచినట్లు 
విషయాలని దూరంగా విడిచిపెట్టు. _ సంతోషం దయ క్షమ ఆర్జవం. ప్రశాంతి 
దాంతి అనేవానిని అమృతాన్ని ఆదరించేటట్లు ఆదరించు... నిత్యం సేవించు. 


అనాదియైన అజ్ఞానంచే ఏర్పడిన బంధం నుండి విమక్తి అవశ్యం కర్తవ్యం. 
దాన్ని అనుక్షణం విడిచిపెట్టి ఈ దేహమే గొవ్చ నంపద అని తలుస్తూ దీన్ని 
పోషించడంలో బాగా ఆసక్తుడై ఉండేవాడు తన్ను తాను చంపుకొనేవాడు. శరీర 
'ఫోషు కోడుకొంటూ ఆత్మదర్శనానికి ప్రయత్నించేవాడు మొసలిని కర్ర అని పట్టుకొని 
నదిని దాటడానికి వెళ్లేవాడు అవతాదు.  ముముక్షువుకి శరీరం మొదలైన 
వానియందలి మోహమే మృత్యువు. మోహాన్ని ఎవడు పూర్తిగా జయిస్తాదో అతడు 
మోక్షానికి అర్హుడు. కాబట్టి పండితుడా! ' దేహం భార్య పిల్లలు మొదరైన 
వానియందు మహామృత్యువు వంటి మోహాన్ని విడిచిపెట్టు. మునులు మోనోన్ని 


వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 
జయించి విష్ణుపదాన్ని అనగా సర్వవ్యాపకమైన స్వరూపాన్ని పొందుతారు. 
మోహ ఏవ మహామృత్యుః ముముక్షోర్వపురాదిషు 
మోహో వినిర్ణిలో యేన స ముక్తిష 
మోహం జహి మహామృత్యుం దేహదార సుతాదిషు 
'యం జిత్వా మునయో యాంతి తద్విమ్టోః పరమం పదమ్‌॥ 


స్టూల శరీర తత్త్వం 
త్వక్కు మాంసం స్నాయువులు మేదస్సు మజ్జ ఎముకలు అనేవానితో 
గూడినడి, మూత్ర పురీషాలతో నిండినది స్థూలశరీరం. ఇది నిం్యమైనది, ఇది 
వంచీకరణం పొందిన పంచభూతాలతో పూర్వజన్మలో ఆచరించిన కర్మకు 
అనుగుణంగా కల్గుతుంది. జీవాత్మ సుఖదూఖాలు అనుభవించడానికి ఇదే ఆధారం. 
స్థూలశరీరం సుఖదుఃఖాలని అనుభవించే దశ జాగ్రదవస్థ. జీవుడు పూలమాల 
గంధం స్త్రీ మొదలైన రూపాలలో ఉండే స్థూల పదార్థాలని చక్షువు త్వక్కు మొదలైన 
బాహ్మేందైయాలకో స్వయంగా శాదాత్వ భావంతో "అనుభవిస్తాడు. కాబర్టీ ఈ 
స్థూల శరీరానికి అనే పేరు ఏర్పడింది. గృహస్థాశ్రమంలో ఉన్నవానికి 
సర్వనంసార నిర్వహణకి గృహం ఎటువంటిదో జీవుని సర్వనంసారానుభవానికి 
ఆశ్రయమైనది ఈ స్థూల శరీరం. 
'స్టూల శరీర ధర్మాలు 
పట్టుక ముసలితనం మరణం అనేవి స్థూల శరీర ధర్మాలు. లావు సన్నం 
పొడవు పొట్టి మొదలైనవి, శైశవం. కౌమారం మొదలైన రశలు స్థూల శరీరానికే 
చెందుతాయి. బ్రాహ్మణ క్షతియాది వర్ణాలకీ (బ్రహ్మచర్య గార్హస్త్వాది ఆశ్రమాలకీ 
సంబంధించిన జహువిధ నియమాలు అలాగే పూజ అవమానం మొడలైన విశేషాలు. 
కూడా స్టూల శరీరానికి సంబంధించినవే. 


ఇంద్రియాలు 
శబ్దం స్పర్శ మొదలైన విషయాలని గ్రహిస్తాయి కాబట్టి చెవి చర్మం కన్ను 
ముక్కు నాలుక అనే అయిదింటికీ జ్ఞానేంద్రియాలు అని వ్యవహారం, వివిధ 


87,88 


వివేకచూడామణి 


కర్ణలందు ప్రవర్తిస్తాయి. కాబట్టి వాక్కు పాణి పాదం పాయువు ఉపస్థ అనే అయిరూ. 
కర్మేంద్రియాలు అని చెప్పబడతాయి. 


'బుద్ధాద్యవిద్యానిపి చ కామకర్శణీ 
అంతఃకరణం: పసం స్య్మూటయావాః 
తమతమ పనులను బట్టి మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అని ఇదం శరీరం శృణు సూక్ష్మసంజ్ఞితం 
పేర్మోబిడుతున్న నాల్గింటికీ అంతఃకరణం అని పేరు కల్గింది. విషయాలని లింగం త్వపంచీకృత భూత సంభవమ్‌ 


సవాసనం కర్శఫలా2.ను భావకం 
స్వా౭_జ్ఞానతో౭_ నాదిరుపాధిభిరాశ్మనణ। 98,99 


ఈ సూక్ష్మశరీరాన్సికి స్వప్పావస్థ ఆధారం. స్వప్నంలో సూక్ష్మశరీరం ఒక్కటే 
ప్రకాశిస్తుంది. స్వప్నంలో బుద్ధి ఒక్కటే స్వయంగా జాగ్రరవస్థకు చెందిన వివిధ 
వాసనలదే నేను కర్తను భోక్తను మొదలైన భావాలను పొంది ప్రకాశిస్తూ ఉంటుంది. 
ఆ స్వప్పదశలో బుద్ధిని మాత్రమే ఉపాధిగా చేసుకొని ప్రత్యగాత్మ స్వప్పంలోని 
కర్మలన్నింటికి సాక్షిగా ఉంటుంది. బుద్ది ఆచరించే కర్మల వూతలచే అది 
'ప్రూయబిడదు, కాబట్టి ప్రత్యగాళ్మ అసంగంగా ఉంటుంది. కార్యసిర్వహణలో 
వడ్రంగికి ఉలి, బాడిద పనిముట్లు అయినట్లే చిదాత్మకి సర్వవ్యాపారములయందు. 
ఈ లింగళరీరం సాధనంగా ఉంటుంది. అయినప్పటికీ ఆత్మ అసంగం, 


గుణదోషాలవల్ల ఏర్పడ్డ అంధత్వం పటుత్వం అనేవి కంటికి సంబంధించిన 
ధర్మాలు. చెవుడు మూగ మొదలైనవి చెవి మొదలైనవాని ధర్మాలు. ఇవన్నీ 
ఇంద్రియాలకి సంబంధించినవేగాని జ్ఞాతయైన ఆత్మకు చెందవు. ఆత్మ అసంగం. 


ఉచ్వాననిశ్వాసలు ఆవులింత, ఆకలి కదలిక మొదలైనవి, పైకి లేచుట 
మొదలైన క్రియలు ప్రాజాపానాదుల కర్మలని పండితులు చెప్తారు. ఆకలి దప్పిక 
అనేవి ప్రాణధర్మాలు. 

శరీరంలోను కన్ను మొదలైన ఇంద్రియాలలోను అంతఃకరణం 
అభాసకేజస్సుచేత అంటే బుద్ధియందు ప్రతిఫలించిన కేజస్సుచేత నేను అనే 
అభిమానాన్ని కల్ణియుంటుంది. ధీన్నే పండితులు అహంకారం అని చెప్తారు. ఈ 
అహంకారమే నేను కర్తని, నేను భోక్తని, అనే అభిమానాన్ని పొందియుంటుంది. 


అనుభవించడంలో సంకల్పాలకీ వికల్చాలకీ ఆధారమైనది మనస్సు, పదార్థం యొక్క 
రూపాన్ని పొంది (తదాకారాకారితమయి) పదార్థ సిశ్చయాన్ని కల్గించేది బుద్ధి. నేను 
నాది అనే అనుభవానికి ఆధారమైనది అహంకారం, విషయాన్ని జ్ఞాపకం చేసే 
ధర్మం గలది చిత్తం, 


ప్రాణం 

అంతా బంగారమే అయినా వివిధ రూపాలు పొందడంవల్ల హారం నూపురం 
అని వివిధ నామాలతో వ్యవహరింపబడుతోంది అంతా జలమే అయినా ఉండడాన్ని 
బద్టీ కూజానీళ్లు, కుండనీళ్లు అని వేరు వేరుగా పేర్మోబిడుతోంది. అలాగే ప్రాణం 
ఒక్కటే అయినప్పటికీ స్థానాన్ని బట్టి, పొందుతున్న పరిణామాలనుబట్టి ప్రాణం, అపానం, 
వ్యానం, ఉదానం, సమానం అని అయిదు వేర్లతో పిలువబడుతోంది. 


సూక్ష్మ శరీరం 
(9 వాక్కుపొణి మొదలైన కర్మేంద్రియాలు (5), (1) చెవిత్వక్కు మొదలైన 
జ్ఞానేంద్రియాలు (5) (1) ప్రాణ అపానాది వాయువులు (5), (1) ఆకాశం పృధివి 
మెదలైన భూతాలు (6), (౧) అంతఃశరణం (4), (౪) అవిద్య, (3) కామం, 


| oa క క క న, దీన్నే సూక్ష్మశరీరం అంటారు. 
దీనికే లింగశరీరం అనికూడా పేరు, 


ఈ సూక్ష్మశరీరం సంచీకరణం పొందని పంచభూతాలతో ఏర్పడుతుంది. 
| పూర్వజన్మ వాసనలని కలియుంటుంది. సుఖదుఃఖ రూవమైన కర్మఫలాన్ని 

అనుభవింపజేస్తుంది. తన అజ్ఞానంవల్ల ఏర్పడుతుంది. ఇది అనాది. జీవునికి ఇది 
ఉపాధి, 


వివోచూడామణి 


ఈ అహంకారమే సత్వరజస్తమోగుణాలతో కూడి జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలు 
మూడింటిని పొందుతుంది. 


విషయాలు అనుకూలంగా. ఉన్నప్పుడు. నేను సుఖంగా ఉన్నాను అని, 
ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని జీవుడు 
అనుకొంటారు. సుఖం. దుఖం అనేవి అంతఃకరణ ధర్మాలు. ఎల్లప్పుడు 
ఆనందస్వరూపంగా ఉండే ఆత్మకు చెందవు. అంటే ఆని. ఆత్మధర్మాలు కావు. 


విషయం స్వయంగా. ప్రియమైనది. కాదు: తనకు. ఆనుకూలమైనప్పుడు 
మాత్రమే ప్రియమైనది అవుతుంది. కాని స్వభావంచే ఆత్మ అందరికీ ప్రియతమమైనడి. 
కాబట్టి అత్మ ఎప్పుడు అనందస్వరూపమే. దానికి ఎప్పుడు దుఃఖం. ఉండదు. 
సపప్తీధశ మోయ వాస్వమైనరి. ,కాలర్టీ క ఎ కషప. సమన సలం, 
అనుభవింపండుతోంది. అత్మన్వరూపం అనండమని. ప్రత్యక్షంగాను, బతిహ్యంగాను. 
అంటే తరతరాలుగా చెప్పబదడంవల్లను అనుమాన ప్రమాణంచేతను తెలుసుకోదగ్గదని 
'త్రుకికూదా “ప్రత్యక్షమైతిహ్యమనుమానం చ జాగ్రతి” ఆని చెప్తోంది. 


మాయ 
పరమేశ్వరుని శక్తికి అవ్యక్తమని పేరు. అది మూల ప్రకృతి అది 


అనాది, అదే అవిద్య అది సత్వరజస్తమోగుణాత్మికం. అది అన్నింటికీ 
అతీతమైనది. అదే మాయ అని కూడా పిలువబడుతోంది. పండితునిచే అది 


కార్యాన్ని బట్టీ ఊహింపబదగ్గది: - దానినుండియే ఈ విశ్వం: సర్యం' ఆవిర్భవిస్తోండి 
అవ్యక్త నామ్నీ పరమేశ శక్తి 
కవాద్య విద్యా ్రిగుణాత్మికా పరా 
కార్యానుమేయా సుధియైన మాయా 
యయా జగత్సర్వమిదం ప్రమాయతే॥ no 


అది సత్తుకాదు, అసత్తూ కాడు. రెండూ కలిసినదీ కాదు. పరమేశ్వరుని 
కంటె భిన్నమైనది కాదు. అభిన్నమైనదీ కాదు.  భిన్నాభిన్నం కూడా కాదు. 


అవయవాలతో ఏర్పడ్డదీ కారు. అవయవాలు లేనిదీ కాదు, అవయవాలు ఉన్నదీ 


వేదుల నుబ్రహ్మగ్యిశాస్త 
లేనిదీ కూడా కాదు. మహాద్భుతమైనది. అనిర్వచనీయ రూపం గలది (చెప్పలేని 
ఆకారంగలది), 
అది ట్రాడే అని స్పష్టంగా తెబుసుకొన్నష్టుడు బ్రాంతి వల్ల కల్ళిన సర్బభావం. 
తొలగిపోతుంది. అలాగే శుద్ధం అద్వయం అయిన బ్రహ్మని తెలునుకోగా అంటే 
బ్రహ్మజ్ఞానం కల్లగా ఆ మాయ నాశనమవుతుంది. మాయయొక్క కార్యములచే 
ప్రసిద్ధి పొందిన సత్తరజస్తమోగుణాలు మూడూ ఆ మాయకు సంబంధించినవే. 


విక్షేప శక్తి 
విక్షేపశక్తి రజోగుణానికి చెందిన కర్మకు సంబంధించినది. ఈ విక్షేవశక్తి 
వల్లనే సమస్త సృష్టీ ప్రవర్తిస్తోంది. మనస్సు యొక్క వికారములైన రాగద్వేషాదులు, 
దుఃఖాదులు ఈ విక్షేపశక్రివల్లనే కల్ధుతూ ఉంటాయి. భయంకరములైన కామం క్రోధం 
లోభం దంభం అభ్యసూయ అహంకారం ఈర్య మాత్సర్యం మొదలైనవన్నీ రజోగుణానికి 
చెందిన ధర్మాలు. ఈ రజోగుణంచేతనే (ప్రతివ్యక్తీ వివిధ కార్యాలు ఆచరించడానికి 
పూనుకొంటాడు. ఈ రజోగుణం సంసారబంధానికి హేతువుగా చెప్పదగ్గది. 


కామక్రోధో లోభదంభాభ్యసూయా౬. 
'హంకారేర్న్యా మత్సరాద్యాన్తు ఘోరా: 
ధర్మా ఏతే రాజసాః పుంప్రవృత్తి 
రస్మాదేశత్తద్రజో బంధహేతు: 
ఆవరణ శక్తి 


ఆనరణశక్తి తమోగుణానికి చెందుతుంది. డీనిచేతనే ఒక వస్తువు మరియొక 
వస్తువుగా భాసిస్తుంది. పురుషునికి సంసారం ప్రాప్రించడానికి ఇదే ఆధారం. జన్మ 
మరణ రూవమైన సంసారాన్ని ఆవరణ శక్తి కల్గింపగా విక్షేపశక్తి జీవుజ్ఞి ఆ 
సంసారంలో ప్రసరింపజేస్తుంది. 


1s, 114 


17 


'ప్రజ్ఞావంతుడే అయినా, పండితుడే అయినా, నేర్చుగలవాడే అయినా 
అత్యంత సూక్ష్మ విషయాలని దర్శించేవాడే అయినా తమోగుణంచే ఆవరింపబడితే 
స్పష్టంగా ఎన్నో పర్యాయాలు తెలిసినప్పటికీ, అత్యని తెలుసుకోలేదు, ఖ్రాంతిచే 
ఆరోపింపబర్ధ అసద్యస్తువుని అంటే దేహాదికాన్నీ జగత్తునీ సత్యమని విశ్వసిస్తాడు. 
దానికి సంబంధించిన అంటే అసధ్వస్తువుకి సబింధించిన ధర్మాలనే అవలంబిస్తాదు. 
ఆహా! తమోగుణారికి చెందిన ఆవరణ శక్తి ఎంత (ప్రబలమైనదోగదా! ఎంత 
దురంతమైనదో గదా! 

అభావన, విపరీత భావన, సంభావనా వి ప్రతిపత్తి అనే మూడూ ఆవరణశక్తి 


లక్షణాలు. సత్యమైన అత్మవస్తువు లేదని అనుకోవడం అభావన. నిత్యమైన దేహాదికమే. 
తాను అని భావించడం విపరీత భావన. (శ్రుతి వాక్యాలనీ గురూపడేశాన్నీ సంశయంగా 


గ్రహించడం సంభావనా విప్రతిపత్తి. ఈ ఆవరణ శక్తితో కూదుకొన్నవానిని నిశ్చయంగా 
విక్షేపశక్తి విడిచిపెట్టడు. సంసారంలోనికి విసరీవేస్తుంది. 


అజ్ఞానం ఆలస్యం జడత్వం నిద్ర ప్రమాదం మూఢత్వం మొదలైనవి తమస్సు 
ఈ గుణారితో బాగా కూడుకొన్న వాడు కొంచెం కూడా సత్యాన్ని 
అంటే ఆత్మని తెలుసుకోలేదు. నిద్రయే స్వభాపంగాగలవానివలె, స్తంభంవలె ఉంటాడు. 


మిశ్రసత్త్వ గుణం 
నిర్మలమైన నీటివలె సత్వగుణం శుద్ధమైనది. సత్వగుణం (ప్రధానమైనదై 


ఉంటూ. దానితో రజస్తమోగుణాలు కొంచెంకొచెంగా కలిసినప్పుడు లింగశరీరం 
ఏర్పడుతుంది. ఆ శుద్ధసత్తమందు ఆత్మ ప్రతిబింబిస్తుంది. సూర్యుడు సవస్త 
వస్తువులనీ ప్రకాశింపజేసేటట్లు అ శుద్ధ సత్వమందు ప్రతిబింలించిన ఆత్మవింబం 
జడమైన దేహాదికాన్ని ప్రకాశీంపజేస్తుంది. 


18 


వేదుల నుబ్రహ్మశ్యాశాస్త్రి 
తన్నుతాను పాగడుకోకుందా ఉండడం, దంభంలేకుండా ఉండడం 
మొదలైనవి, యమం అహింస సత్యం మొడలైన నియమాలు శ్రద్ధ భక్తి మముక్షుత్వం 
అనేవి, అభయం సత్యసంశుద్ధి మెదలైన దైవగుణాలు, అసత్తు అయిన దేహాదికం 
తాను కాదని నిశ్చయించుకోడం అనేవి మిశ్రమసశ్వం యొక్క ధర్మాలు. (ప్రసాదం 
ఆత్మానుభూతి వరమహ్రశాంతి. తృప్తి హర్షం పరమాత్మయందు నిష్ట అనేవి శుద్ధ 
సత్వం యొక్క గుణాలు ఈ గుణాలు గలవాడు ఎల్లప్పుడు బ్రహ్మానందాన్ని 
అనుభవిస్తాడు. 


కారణ శరీరం 


నత్త్వరజస్తమోగుణాలు మూడూ సమపాళ్లలో ఉంటే దాన్ని అవ్యక్తం 
అంటారు. అది ఆత్మకు కారణశరీరమని చెప్పబడుతోంది. ఇది సుషుప్తి దశలో 
ప్రస్యటమవుతుంది. అ అవస్థలో ఇంద్రియాల ప్రకృతీ, బుర్ధియెక్క ప్రకృత్తీ ఆత్మలో 
లీనమైపోతాయి. 
అవ్యక్తమేతత్‌ ్రిగుణైర్చిరుక్తం 
తత్యానణం నామ శరీరమాత్మనః 
సు 


ష్తకేతస్థ విభవ 
పన సర్వేండ్రియు బుద్ధి వృత్త. 12 


ఈ నుషుప్తి అవస్థలో సర్వవిధములైన వస్తుజ్ఞానం పూర్తిగా లయమవుతుంది. 
బీజమాత్రంగా బుద్ధిమాశ్రమే నిలుస్తుంది. సుషుప్తి అవస్థను పొందినవాడు ఆదశలో 
నాకు ఏమీ. తెలియలేదు అనే అనుభవాన్ని పొందడం జగతసిద్ధం, 


అనాజ్మ స్వభావం 


స్ఫూలశరీరం దశవిధమురైన ఇంద్రియాలు పంచవిధములైన ప్రాణం మనస్సు 
అహంకారాదులు సుఖదుఃఖాలు ఆకాశం మొదలైన సంచభూతాలు సమస్తమైన విశ్వం 
ఇలా అవ్యక్తంవరకు గల సమస్తమూ అనాత్మగా పరిగణింపబడుతుంది. మాయ 
'మాయాకార్యసర్వస్వం అంటే మహత్తు నుండి దేహం వరకు గల సమస్తమైన విశ్వం 
'అసత్తుగా పరిగణింపబడుతుంది. అది అనాత్మ ఆది ఎండమావి వంటిది 


వివేకచూడామణి 
పరమాత్మ స్వరూపం 


ఇక పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నాను. విను. దీన్ని తెలుసుకొన్నాడు 
సంసారబంధం నుండి ముక్తురవతావేడు. కేవల పరబ్రహ్మను అనుభవిస్తాడు. 


నిత్యం స్వయంగా నేను అనే జ్ఞానానికీ ఆధారమైనది ఒకటి ఉన్నది. అదే 
పరమాత్మ అది జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటికి సాక్షిగా ఉంటుంది. 
అన్నమయ ప్రాణమయాది పంచకోశాలకీ విలక్షణమైనది. జాగ్రదాది అవస్థలు 
మూడింటిలో బుద్ధీ దాని వృత్తులూ సత్తు అసత్తు నేను అనే వీనిని అన్నింటిని 
తెలుసుకొనేది అదే. 


స్వయంగా అది సర్వాన్నీ చూస్తుంది. ఏదీ (ఏ ఇంద్రియమూ) దీన్నీ 
చూడలేదు. బుద్ది మెదలైన వానిని అన్నింటిని అది వైత్యవంతం చేస్తుంది. దాన్ని 
ఏదీ చైతన్యవంతం చేయలేదు. విశ్వమంతట అది వ్యాఫించియుస్సది. ఏదీ దాన్ని 
వ్యావీంచలేదు._ ప్రకాశమానంకాని ఈ సర్వమూ ఆత్మచేతనే (ప్రకాశిస్తోంది. 
ఆపరమాళ్మ ఎదురుగా ఉండరంచేతనే దేహం ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేవి 
తమ తను విషయములందు ఎవరిచేతనో (ప్రేరేపింపబడినట్లు ప్రవర్తిస్తున్నాయి. 


యస్య సన్నిరి మారణ దేహేంద్రియపనోధియః 
విషమేషు స్వరీయేషు వర్తంతే (్రేరితా ఇవ॥ 11 


నిత్యం జ్ఞానస్వరూపమైన అ వరమాత్మ చేతనే అహంకారం నుండి దేహం 
వరకు గల విషయాలు, నుఖదుఃఖాలు ఇదికుండ అని తెలియబడేటట్లు 


గుర్తింపబడుతన్నాయి. 


ఆ పరమాత్మ సమస్త ప్రాణులలోను ఉంటుంది. వృాదయగుహ దాని స్థానం, 
అంశర్యామిడ్రైన ఆ పరమాత్మ ప్రాలీనమైనది. అది ఏకధారగా అఖండంగా ఉండే 
ఆనందానుభవం. అది ఎప్పుదూ అద్వితీయమైనది. జ్ఞానంచే మాత్రమే తెలియబడేది. 
ఆ పరమాత్న ప్రేరణ దేతనే వాక్కు ప్రాణాలు చరిస్తున్నాయి. శుద్ధ సత్త్రమయమైన 

అనబడే (మాయయందు) గొప్ప ప్రకాశంతో పరమాత్మ 
తన తేజస్సుతో సమస్త విశ్వాన్నీ ప్రకాశింపజేస్తూ ఆకాశంలో ఉచ్చంగా ఉండే 


20 


వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 
'సూర్యునినలె వెలుగుతూ ఉంటుంది. మనస్సు అహంకారం దేహం ఇంద్రియాలు 
ప్రాణం అనేవి చేసే సర్వకార్యాలనీ ఆ పరమాత్మ తెలుసుకొంటాడు. ఇనుమును 
పొందిన అగ్నివలె వానిని అనుసరిస్తూ ఉంటాడు. ఏమీ చలించడు. పరిణామాన్ని 
పొందదు. 


ఆత్మ పుట్టదు. మరణించదు. వృద్ధి పొందదు. తగ్గదు. పరిణామం 
పొందదు, నిత్యమైనది, ఈ శరీరంలో లీనమై ఉంటుంది. ఐనప్పటికీ కుండలో 
ఉండే ఆకాశంవలె అంటకుండా స్వయంగా ఉంటుంది. అంటే పరమాత్మ షడ్భావ 
వికారాలు లేనిది. 


'ప్రకృతికంటె (అజ్ఞానంకంటె) పరమాత్మ భిన్నమైనది. వికృతి కంటె 
(ప్రపంచంకంటె) వేరయినది. శుద్ధమైన జ్ఞానమే స్వభావంగా గలది. మూర్త 
అమూర్త రూపంలో ఉండే ఈ సమస్తాన్నీ ప్రకాశింపజేస్తుంది. విర్విశేషమైనది. 
జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోను నేను నేను అని సాక్షాత్తూ బుద్ధికి 
సాక్షికూపంలో ఉంటుంది. ఓ శిష్యా! నువ్వు మనస్సుని విషయాలపై ప్రసరించకుండా 
ఉండేటట్లు నిగ్రహించుకొని ప్రసన్నమైన బుద్ధితో నీ స్వరూపం ఆ పరమాత్మయే అని 
తెలుసుకో. అధి నేను అనే రూపంలో సాక్షాత్తుగా ఉంటుందని గుర్తించు. జనన 
మరణాలు అనే తరంగాలతో గూడిన అపార సంసార సాగరాన్ని తరించు. బ్రహ్మత్వం 
పొంది కృతార్థుడివి అగుము. 

సంసార బంధహేతువు 


పురుషనికి సంసారబంధం అంటే అనాశ్యయెన దేహమందు ఆత్మభావం 
పొందడం. అదీ అజ్ఞానంవల్ల ప్రాప్తిస్తోంది. జననమరణాలవల్ల కలిగే క్షేశానికి 
అది హేతువు, దీనిచేతనే అసత్యమయిన దేహం సత్యమైనదనీ అదే తాను అనీ 
భావిస్తూ పురుషుడు ఆ శరీరాన్ని రూపరసాది విషయాలతో సాలెపురుగు దారాలతో 
అల్లిన గూటినివలె పోషిస్తున్నాడు. సేవిస్తున్నాడు. రక్షిస్తాడు. 


మిత్రమా! మూధుడు అజ్ఞానందే కానిరానియందు అవ్వనన్న భావాన్ని 
పొందుతున్నాడు. ఒక వస్తువునందు మరియొక వస్తుభావాన్ని పొందుతున్నాడని 
భావం. జ్ఞానం లేకపోవడం చేతనే త్రాడునందు సర్చబుద్ధి కల్టుతుంది. ఆ పిమ్మట. 


21 


వివేకయాదామణే 
'తత్సలంగా. ఎన్నో అనర్థాలు వచ్చిపడతాయి. కాబట్టి అజ్ఞానమే బంధంగా 
ఏర్పడుతోంది. వింటున్నావుగరా, ఆత్యకాని దేహమందు అత్మభావాన్ని పొందడానికి 


కారణం అజ్ఞానం. అడే బంధంగా చెప్పదగ్గదని తాత్పర్యం. 


పరిపూర్ణం నిత్యం అద్వయం జ్ఞానశక్తిదే స్ఫురించేది అనంతమైన వైభవం 
గలది అయిన ఆత్మను తమోగుణమయమైన అవరణశక్తి సూర్యబించాన్ని రాహువువలె 
ఆవరించియుంటుంది, మిక్కిలి స్వచ్చమైన తేజస్సుగలది తన రూపమైనరి అయన 
ఆత్మ తమోగుణానికి చెందిన ఆవరణ శక్తిచే కప్పబడగా అజ్ఞానంవల్ల పురుషుడు 
శరీరమే తాను అని భావిస్తాడు. అప్పుడు అట్టీ పురుషుణ్ణి రజోగుణానికి చెందిన 
గొప్పదైన విక్లేపశక్తి కామజ్రోధాది గుణాలచే బంధించి బాధిస్తుంది. 


మహామోహం అనే మొసలి మైంగగా పురుషుని ఆత్మజ్ఞానం తొలగిపోతుంది. 
తమోగుణమయమైన బుద్ధిచే అతడు పెక్కు దురవస్థలు అనుభవిస్తాడు. రూపరనగంధారి 
విషయాలు అనే విషంతో నింపబద్ద అపార సంసారసాగరంలో ఆ కుమతి కుత్సితములైన 
మార్గాలలో మునుగుతూ తేలుతూ తిరుగుతూ ఉంటాడు. 


సూర్యుని కిరణాల నుండి ఏర్పడ్డ మేఘపంక్తి ఆ సూర్యుణ్ణి కప్పి విజ్బంభిస్తుంది 
అలాగే ఆత్మమండి కల్గిన అహంకారం (అజ్ఞానం) ఆశ్మతత్వాన్ని కప్పి స్వయంగా 
విజ్ఞంభిస్తుంది. దట్టమైన మేఘాలచే సూర్యుడు ఆచ్చాధింపబిదగా ఆ దుర్ధినమండు 
చల్లని రుంరూ వాయువు ఉగ్రమై ఆ మేఘాలని బాధిస్తుంది. ఆవిధంగానే దట్టమైన 
తమోగుణంచే ఆత్మ ఆవరింపబడగా (ఆవరణశక్తి ఆవరింవగా) విక్షేపశక్తి ఆ అజ్ఞానిని 
ఐహువిధములైన దుఃఖాలచే బాధిస్తుంది. ఈ విధంగా ఆవరణ విక్షేపశక్తులచే 
మాత్రమే పురుషునికి సంసారబంధం సంభవిస్తోంది. ఆ రెండింటిచే విశేషమైన 
'మోహంగలవాడై అతడు ఈ దేహమే నేను అని విశ్వసిస్తున్నాడు. 


సంసార వృక్షం 
సంసారమనే వృక్షానికి బీజం అజ్ఞానం. దేహమే ఆత్మ అనే బుర్ధి మొలక, 
'శబ్దరసాది విషయాలపై పొండే అనురాగం చివురు. కర్మ ఆ వృక్షానికి పోసే నీళ్ళు 
శరీరం బోదె పంచప్రాణాలు శాఖలు, ఇంద్రియాల సముదాయం అగ్రభాగాలు. 
శబ్బాది విషయాలు పుష్పాలు. నావావిధాలైన కర్మలు ఆచరించడంచే కలిగే 


2 


వేదుల నుబ్రహ్మార్యతాస్ర 
ఐహువిధాలైన దుఃఖం ఆ వృక్షం యొక్క ఫలం, ఫలభోక్తయైన జీవుడు పక్షి 


బీజం సంసృతి భూమిజస్య తు తమో దేహాత్మధీరంకురో 

'రాగః పల్లనమంబు కర్మ తు వపుః స్కంధో౬.సవః శాభికాః 
అగ్రాణీంద్రియసంహతిశ్చ విషయా: పుష్పాణి దుఃఖం ఫలం 

నానాకర్మ సముద్భవం బహువిధం భోక్రాత్ర జీవః ఖగః॥ 147 


మనస్సు అనే ఓపక్షీ! పరమాత్మ అనే ఎత్తైన వృక్షానికి మూలం ఆనందం. 
సత్త్వరజస్తమోగుణాలు అనేవి ఈ వృక్షానికి చీవుళ్లు. ' ఆత్మతత్వం శాఖలు. 
వేదాంతములు అంటే ఉపనిషత్తులు పుష్పాలు, ఫలాలు. మోక్షరసాదులతో ఆనక్షం 
నిండుగా ఉంటుంది. అటువంటి వృక్షాన్ని విడిచిపెట్టి సంసారమనే శువ్యవ్యక్షంపై 
ఎందుకు అనురాగంతో ఉన్నావు? 


అనాత్మ బంధం 


అనాత్మమైన శరీరంతో అజ్జానంవల్ల బంధం ఏర్పడుతోంది ఆ బంధం. 
సహజం, అనారి. అనంతం. అదే జన్మ వ్యాధి జర మొదలైన దుఃఖ ్రవాహంచే 
తాపాన్ని కల్గిస్తుంది. 


అజ్ఞానవశాత్తు కల్గిన ఈ అనాత్మ బంధం అస్రాలచేగాని శస్త్రాలదేగాని 
వాయువృచేగాని అగ్నిచేగాని ఛేదింపబడదు.. కోటికర్మలు ఆచరించడంవల్ల కూడా 
అది తొలగదు. అది ఈశ్వరానుగ్రహంచే మనోహరంగా వాడిగా ఉండే ఆత్మానాత్మ 
వన్తువివేకరూవమైన విజ్ఞానమనే మహాఖద్గంచే మాత్రమే నరకబడుళుంది. 
వేదవాక్యాలందు ప్రమాణ బుద్ధిగలవానికి తన ధర్మాన్ని ఆనుష్టించడంలో (తనకు 
విహితములైన కర్మలని అచరించదంలో) నిష్ట లభిస్తుంది. అ నిష్టదే మనస్సు 
విశేషంగా శుద్ధవవుతుంది. విశర్ధమైన బద్ధిగలవానికే పరమాత్మ జ్ఞానం లభిస్తుంది. 
ఆ జ్ఞానంవల్లనే సంసారం సమూలంగా నాశనమవుతుంది. 


దిగుడుబావిలోని నీరు తననుండి పుట్టిన నాచుచే కప్పబడితే ప్రకాశింపదు. 
అలాగే ఆత్మకూడా తన శక్తి వల్ల ఉద్భవించిన అన్నమయారి కోశాలు అయిదింటిచే 
కప్పబడి ప్రకాశింపదు. ఆ నాచుని తొలగిస్తే నీరు శుద్ధమై కనబడుతుంది. 


వివేకచూడామణి 


పురుషునికి "దాహాన్ని తీరుస్తుంది వెంటనే సుఖాన్ని ఇస్తుంది. అలాగే అన్నమయారి 
'పంశకోశాలనీ తొలగిస్తే ఆత్మ నిత్యం ఆనందైకరసం పరం స్వయంజోతి స్వరూపం 
అయిన ప్రత్యగాత్మగా ప్రకాశిస్తుంది. కాబట్టి పండితుడు బింధవిముక్తికోసం తప్పక 
ఆత్మ అనాత్మ వివేకం చేయాలి. దానిచేతనే తాను స్వయంగా సచ్చిదానంద 
స్వరూపుడని తెలుసుకొంటాడు. ఆనందిస్తాడు. 


ముంజగడ్డి (దర్భ విశేషం) నుండి ఇషీకాన్ని (సన్నంగా ఉండే చివరి ఆకుని) 
వేరుచేసినట్లు కనబడే సర్వపదార్థాలనుంది అసంగం అక్రియం అయిన ్రత్యగాత్మని 
వేరురేసి దృశ్యమైన సర్వాన్నీ ఆ ప్రత్యగాత్మయండు లయంచేసి ఎవడు ఆ ప్రత్యగాత్మ 
స్వరూపుడై ఉంటాడో వాదు సంసారబంధం నుండి విముక్తుడు. 


అన్నమయకోశం 
ఈ స్ఫూల శరీరం అన్నంనుండి. ఉద్భవించింది. కాబట్టి అన్నమయ 


కోశంగా పేర్మోదగ్గది. అది అన్నం వల్ల జీవిస్తోంది. అన్నం లేకపోతే నశిస్తుంది. 
త్వక్కు చర్మం మాంసం రక్తం ఎముకలు పురీషం అనేవాని రాశిగా ఉందే ఈ 


స్థూల శరీరం నిత్యశుద్ధమైన అత్మ కాలేదు. 
'దేహోఇయమన్న భవనో౭ న్నమయస్త కోశ 


ఈ దేహం పుట్టేముందు లేదు. మరణించిన పిమ్మటకూడా ఉండదు. 
పుట్టి క్షణం ఉంటుంది క్షణంలో మార్చుపాందుతుంది, అనియతమైన స్వభావం 
గలది ఒక్కటి కానిది అంటే అవయవాల సముదాయంచే ఏర్పడేది. జడం. 
'ఘటంవలె చూడదగ్గది అట్టిది శరీరంయొక్క సమస్త వికారాలు తెలుసుకొనే అత్మ 
ఎలా అవుతుంది? 


దేహం. పాణిపాదాలు మొదలైన అవయవాలు గలది. వానిలో కొన్ని 
లేకపోయినా జీవిస్తుంది. కనుక అది ఆత్మ కానేరదు. ఆత్మ అవయవాలు లేనిది 


24 


వేదుల నుబ్రహ్మ్యిశాస్త్ర 

గదా, ఆత్మయొక్క శక్తికి నాశం ఉండదు, ఆ కారణంచే కూడా దేహం ఆత్మకాదు. 
ఆత్మ నియామకుడు. అన్నింటిని నియమించేది అని అర్థం, దేహం ఆత్మచే 
నియమింపబడేది. కాబట్టీ దేహం ఆత్మ ఎలా అవుతుంది? దేహానికీ దేహధర్మానికీ 
దేహం పొందే బాల్యయౌవనాది అవస్థలు మొదలైన అన్నిందికీ ఆత్మ సాక్షియెనది. 
స్వతంత్రమైనది. స్వతః సీద్ధమైనది.. దేహం ఆత్మకంటె విలక్షణమైనది. 

శరీరం మాంసంతో పూయబడ్డ ఎముకల గుంపు, మలంతో నిండినది, 
అతికళ్ళ్శలమైనది. అటువంటి శరీరం అన్నింటికీ సాక్షియెన అత్మ ఎలా అవుతుంది? 
ఆత్మ స్వయంగా విలక్షణమైనది. త్వక్కు మాంసం మేదస్సు అస్థి పురీషం అనేవాని 
రాశిగా ఉండే స్థూల శరీరమే నేను అని అజ్ఞాని తలుస్తారు. ఆత్మ అనాత్మల విచారం 
చేసే పండితుడు దేహాన్ని విలక్షణమైనదని తెలుసుకొంటాడు... తాను ప్రత్యగాత్మ 
స్వరూపమని భావిస్తాడు. అజ్ఞాని దేహమే నేను అని తలుస్తాడు. కేవల 
దేహమందు జీవునియందు (బుద్ధియందు ప్రతిఫలించిన చిత్‌ ్రతిబింమందు) 
నేను అనే బుద్ధిని పొందుతాడు. ఆత్మ అనాత్యల వివేకం వల్ల విజ్ఞానంగల మహాక్ముడు 
ఎల్లప్పుడు నేను పరబ్రహ్మను (అహం బ్రహ్మాస్మి) అని భావిస్తాడు. 

అజ్ఞానీ! త్వక్కు మాంసం మొదలైన వానితో ఏర్పడ్డ స్థూల శరీరమందు 
నేను అవే బుద్ధిని విడిచిపెట్టు, సర్వమయం నిర్వికల్పం అయిన బ్రహ్మమునందు 
నేను అనే బుర్జిని పొందు. వరమశాంతిని అనుభవించు. అనత్తయిన 
దేహేంగ్రీయాదులందు ్రాంతివల్ల కల్గిన నేను అనే భావాన్ని విడిచిపెట్టనంతకాలం 
విధ్వాంసునికి సంసారబంధవిమక్తి వార్తగా కూడా లభింపదు. ఆతడు వేదాంత 
తత్వాన్ని దర్శించినవాడే అయినప్పటికీ విముక్తి కలదు. 

నీడ రూపంలో నున్న శరీరమందు, అద్దం మొదలైన వానిలో ప్రతిబింబంగా. 
ఉన్న శరీరమందు, స్వప్నంలో తోచే శరీరమందు, జాగ్రదవస్థలో మనస్సుచే 
కల్ఫింపబడ్డ శరీరమందును. ఆత్మబుద్ధిని పొందవుగదా. ఆ శరీరమే నేను అని 
అనుక్కోవుగదా. అలాగే జీవించియున్న (స్థూల) శరీరమందు కూడా ఆత్మబుద్ధిని 
'పాందకు. అజ్ఞానులు సంసారంవల్ల పొందే దుఃఖానికి (జన్మాది దుఃఖానికి) బీజం 
దేహమందు ఆర్మబుద్ధి కల్లడం. స్థూల శరీరమే నేను అనీ భావించడం వల్లనే 
అజ్ఞానులకు సంసారదుఃఖం ప్రాప్తిస్తోంది. కాబట్టి ఏదోవిధంగా శరీరమందు 


25 


వివోయూడావణే 
. ఆత్యబుద్ధిని వదిలిపెట్టు: ఆ బుద్ధి తొలగిపోతే 8రిగి జన్నించడమందు ఆక కలదు. 
ప్రాణమయకోశం 


వాక్కు పాణి పాదం మొదలైన పంచకర్మేంద్రియాలతో కూడుకొని ప్రాణం 
(ప్రాణవాయువు) ప్రాజమయకోశంగా ఏర్పడుతుంది. ఈ ప్రాణమయకోశం చేతనే 
అన్నమయకోశం నేను అనే స్ఫురణ పొందుతోంది. అన్నంతో పూర్ణమై సమస్త 
'కర్యలందు ్రవర్తిస్తోంది. 


ప్రవర్తతేం.సౌ సకల క్రియాసు॥ 167 


ఈ ప్రాజమయకోశం కూడా ఆత్మ కాదు, అది కేవలం వాయువికారం. అదీ 
వాయువువలె లోపల బైట వళ్ళి వెళ్తూ ఉంటుంది. ఏనాడు కొంచెం కూదా ఇష్టం 
అనిష్టం అనేవి దీనికి లేవు. తన్నుగాని ఇతరమైనదాన్ని గాని ఇది తెలుసుకోలేదు. 
'కేవలం పరతంత్రమైనది. స్వకంత్రత లేనిది. ప్రత్యగాళ్శదే మాత్రమే ప్రకాశించేది 
అని భావం. 


మనోమయకోశం 


త్వక్కు జిహ్వ మొదలైన బరు జ్ఞానేంద్రియాలు మనస్సు అనే వానికి 
మనోమయకోశం అని వ్యవహారం. ఇదే వస్తువలందు నాది నేను అనే ఆలోచనలు 
కల్గిస్తుంది. విశ్వంలోని వివిధ సంజ్ఞలు మొదలైన భేదాలు కల్పిస్తుంది చాల 
బలీయమైనది, దీనికి ముందున్న ప్రాణమయకోశమందు పూర్తిగా వ్యాపించి 
విజ్యంభిస్తుంది. 


Tess నాళ 
తో సునూహమిలి వస్తు వికల్ప హేతుః 
'భేదకలనాకరితో ఐలీయాం 


స్తత్సూర్వ కోశమభిపూర్య విజృంభతే యః॥। 169 


వేదుల నుబ్రహ్వుర్యకాస్త 

ఈ మనోమయం అనే ఆగ్ని జ్ఞానేంద్రియాలు అనే ఐదుగురు బుత్వీక్కులచే 

రగుల్మొల్పబడి శబ్బరూపాది విషయాలు అనే నేతిధారతో వృద్ధిపాందుతూ 
పూర్వవాననలు అనే సమిథలచే జాజ్బల్యమానమై ప్రపంచాన్ని దహిస్తుంది. 


అవిద్య మనస్సుకంటె వేరుగా ఉండదు. మనస్సే అజ్ఞానం. అదే 
'సంసారఐంధానికీ హేతువు. అది చక్కగా నష్టమైతే సంసారం సర్వమూ నశిస్తుంది. 
అది విజృంభిస్తే సమస్త సంసారమూ విజృంభిస్తుంది.. వస్తువులు ఏవీ లేనటువంటి 
స్వవ్నంలో మనస్సే తన శక్తిచేశ అనుభవించేవాణ్లీ విశ్వాన్నీ సర్వాన్నీ కూడా 
సృష్టిస్తుంది. జాగ్రదవస్థ కూడా స్వప్నానస్థ వంటిదే ఆ అవస్థ సర్వం కూదా 
మనస్సు యొక్క విజ్బంభణమే. _స్వప్మావస్టకీ జాగ్రదవస్టకీ ఏమీ భేదం లేదు. రెండూ 
సమానమే. మనస్సుయొక్క విజ్భంభణచేశ ఏర్పడ్డవే. సుషుప్తి అవస్థలో మనస్సు 
లయమవతుంది. వస్తుస్ఫురణ కొంచెం కూడా ఉందదు. అప్పుడు నాకు ఏమీ 
తెలియలేదు అని అనడం లోకప్రసిద్ధమేగదా. కాబద్ది పురుషునికి సంసారం కేవలం 


మనస్సు యొక్క కల్పనవల్ల ఏర్ప్ణటే. యథార్థంగా లేనేలేదు. 


వాయువు మేఘాన్ని తీసుకొని వస్తుంది. దానిచేతనే ఆ మేఘం ఎక్కడకో 
ఎగురగొట్టబడుతుంది. అలాగే మనస్సుచేతనే సంసారబంధం, సంసార మోక్షం 
కూడా కల్ఫింపబిడతాయి. _ దేవాది సర్వవిషయములందు మనస్సు అనురాగాన్ని 
కల్పించి పురుష్డి త్రాడుతో పశువుని బంధించినట్లు ఆ అనురాగంలో బంధిస్తుంది. 
అ పిమ్మట విషంతో సమానమైన ఆ విషయములందు వైరస్యం కల్పించి అ బంధం. 
నుండి మనస్సే అతణ్ణి విడిపిస్తుంది. 


'దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం 

'బధ్నాకి తేన పురుషం పశువద్దుతేన 

వైరస్యమత్ర విషవత్సువిధాయ పళ్చా 

డేనం విమోచయతి తన్నన ఏవ బంధాత్‌॥ 175 
కాబట్టి ప్రాణుల సంసార బంధానికీ బంధమోక్షానికీ మనస్సే కారణం. 
రజస్తమోగుణాలచే మలినమైన నునస్సు బంధానికి హేతువు. రజస్తమోగుణాల 
'సంపర్మంలేని శుద్ధమైన మనస్సు మోక్షానికి హేతువు. 


వివోచూడాకుణే 

“వివేకం వైరాగ్యం అనే ఆ రెండింటి అధిక్యంచేత మనన్సు శుద్ధమై 
'సంసారబంధమ్తిని కల్గిస్తుంది. కాబట్టి బుద్ధిమంతుదైన ముముక్షువు ముందుగా 
వివేక వైరాగ్యాలు గద్జీపరుచుకోవాలి. 


మనస్సు అనే మహావ్యాభ్రం రూపరసాది విషయాలు అనే అరణ్యభాములలో 
సంచరిస్తూ ఉంటుంది. సత్పురుషులు మోక్షేన్చగల వారు అ అరణ్యభూములకి 
వెళ్లకూడదు. జాగ్రదవస్థలో స్థూలశరీరంతోను, స్వప్నావస్థలో సూక్ష్మశరీరంతోను 
అనుభవించడానికి మనస్సు ఎన్నో విషయాలని సృష్టిస్తోంది. శరీరానికి సంబంధించిన 
బ్రాహ్మణ క్షత్రియాది వర్గాలు, బ్రహ్మచర్యం మొదలైన ఆశ్రమాలు, వివిధ పశుపక్ష్యారి 
జాతులు, పొడవు పొట్టి నలుపు తెలుపు మొడలైన ధర్మాలు, వివిధ కర్మలు, వీని 
ఫలాలు అన్నీ కూడా నిత్యం మనస్సుచే కల్పింపబడ్డవే, 


మనః ప్రసూతే విషయూనశేషాన్‌ 
స్లూలాత్మనా సూక్ష్మశయా చ భోక్తుః 

శరీర వర్ణాశ్రమ జాలిభేదాన్‌ 
గుణక్రియా హేతుఫలాని నిత్యమ్‌! 179 


అసంగం చిద్రూపం అయిన ఈ ఆత్మని మనస్సే మోహపెట్టీ దేహం 
ఇంద్రియాలు ప్రాణాలు గుణాలు అనే వానితో బంధిస్తుంది. కర్మలని అచరించేటప్పుడు 
వాని ఫలాలని అనుభవించేటక్టుడు కూడా నాడి అనే జ్రాంతిని కల్లించేది మనస్సే 


న దేహాదులందు అత్మబుద్ధి పొందడమే పురుషునికి సంసారం. 
ఆ ఆధ్యాసబంధం ఈ మనస్సుచేతనే కల్పింపబరుతోంది. రజస్తమోగుణాల దోషం 
గల అవివేకికి జన్మాదిదుఃఖం కలానికి మనస్సే మూలకారణం. అందుకే తత్వాన్ని 
దర్శించిన పండితులు మనస్సే అవిద్య అని చెప్తారు. పెనుగాలి మేఘమండలాన్ని 
'త్రిప్పేటట్లు మనస్సు విశ్వాన్ని త్రిప్పుతోంది. కాబట్టి మోక్షాన్ని కోరుకొనేవాడు 
మనస్సుని శుద్ధం చేసుకోవాలి మనస్సు శుర్ధమైనదయితే మోక్షం అరచేతిలోని 
ఉసరికాయ వంటిది అవుతుంది. మోక్షమందు మాత్రమే ఆసక్తి ఉన్నప్పుడు శబ్ద 
'రసాది విషయములందలి అనురాగాన్ని విడిబిపెట్టాలి. కామ్యకర్శలు త్యజించాలి. 


వేదుల నుబ్రవ్మాగ్యాశాస్త్ర 
మంచి శ్రద్ధతో వేదాంత వాక్యాలనీ గురూపదేశాన్నీ (శ్రవణ మననాదులతో 
నిల్చుకోవాలనే నిష్టను కల్గియుండాలి. అప్పుడే అతడు బుర్ధియొక్క రణజోగుణవృత్తిని 
దూరం చేసుకోగల్లుతాడు. 

ఈ మనోమయకోశం కూడా అత్మ కాజాలదు, ఇది ఆద్యంతాలు గలది. 
పరిణామం పొందేది. దుణాత్మకమైనది, విషయాలని అనుభవించరానికి హేతువు. 
'సరమాక్మ ఎప్పుడు ద్రష్టయే. అతనిచే చూడబడే మనోమయకోశం దృశ్యమవుతుంది. 
కాబట్టి ద్రష్టయెన పరమాత్మ దృశ్యం ఎలా అవతారు? ఎప్పుడూ కాలేదు. 


విజ్ఞానమయకోశం 


జ్ఞానేంద్రియాలు వాని వృత్తులు వేను కర్తని అనే అహంకారం 'అనేవానితో 
కూడిన బుద్ధి విజ్ఞానమయకోశమవుతుంది. ఆ విజ్ఞానమయకోశమే పురుషుని 
సంసారప్రాప్తికి హేతువు. 

బద్ధిర్భద్ధీంద్రిమైఃసార్థం సవృత్తి: కరలక్షణః 

సూ స్మ్యాక్‌ పుంసః సంసారకారణమ్‌ 186 

మొదలైన మూడు ఆవస్థలందు అనుసరించియండు వైతన్యం 

యొక్క ప్రతిబింబం విజ్ఞానమయకోశం అని వరిగణింవబడుకుంది. ఇది 
'సక్వరజస్తా మైన ప్రకృతి యొక్క వికారం. దేహం ఇంద్రియాలు మొదలైన 
వానియందు వివిధ వస్తువుల స్వరూపాన్ని నేను వివిధ కర్మలు 
నేను ఆచరిస్తున్నాను ఆని కరత్వ భావాన్ని ఎల్లప్పుడు ఇదే “మిక్కిలి ఎక్కువగా 
అనుభవింపజేస్తుంది. 


ఈ చితతిబించం అనాది. అహంకార స్వరూపమైనది. జీవుడు అని 


29 


విలేకచూరామణి 


వ్యవహరింపబడుతోంది. ఇదే సమస్త వ్యవహారాలనీ భరిస్తుంది. పూర్వజన్మ 
వాసనలని అనుసరించి పుణ్యపాపకర్మలు ఆచరిస్తుంది. ఫలాన్ని అనుభవిస్తుంది. 
ఈ విజ్ఞానమయుడే విచిత్రములైన యోనులందు జన్మిస్తాడు. అంటే వివిధ జన్మలు 
పొందుతాడు, అధోలోకాలకీ ఊర్జ్వలోకాలకీ వెళ్తూ వస్తూ ఉంటాడు. కర్మల ఫలాన్ని 
అనుభవిస్తాడు. జాగ్రత్‌ న్వన్న నుషుప్రీ అవన్గలు మూడూ అతనివే. 
నుఖదుఃఖాసుభవం కూడా అతనిదే, 


ఈ విజ్ఞానమయకోశం దేహాదులకు చెందిన ఆశ్రమధర్యములండు, కర్మలందు, 
గుణములందు నాది అనే అభిమానం కలది. పరమాత్మక అతి సన్నిహితంగా 
ఉండడంవల్ల ఎక్కువ ప్రకాశం కళ్లియుంటుంది. కాబట్టి అది జీవునికి ఉపాధి. 
దీనివల్లనే అసత్తయిన దేవోదికమందు నేనే ఆత్మని అనే బుద్ధి కలిగి ట్రాంతితో 
ప్రవర్తిస్తూ ఉంటుంది. 


ఈ విజ్ఞానమయుడు ప్రాణమందు హృదయమందు. జ్యోతిగా స్ఫురిస్తూ 
ఉంటాడు. అత్మ కూటస్టమే అయినప్పటికీ విజ్ఞానమయుకోశం ఉపాధిగాగలది కాబట్టి 
కర్త భోక్త కూడా అవుతోంది. కరృృత్వభోక్షృత్వాలు లేనిదే అయినప్పటికీ ఉపాధిలో 
ఉండడంవల్ల ఈ రెండు రర్మాలు సొందుతోందని భావం. 


పరమాత్మ మిథ్యాత్మయెన బుద్ధితో తాదాత్యాన్ని పొందడం ఆనే దోషంవల్ల 
స్వయంగా వేరుగా జీవాత్మ అని పిలువబిడుతోంది, ' పరమాళ్మ సర్వాశ్మకం, మట్టి 
యొక్క వికారమే అయినా కుండలు మల్టీకంటె వేరుగా విడిగా కుండలు అని 
పీలువబరుతున్నాయి. అట్లే సర్వాక్మకమైన పరమాళ్శ జీవాళ్ళగా పేర్కోబడుతోంది. 
పరమాత్మ ఉపాధీయొక్క సంబంధంవల్ల ఉపాధియొక్క గుణాలు కలిగి ఉపాధి 
ధర్మాలతో (ప్రకాశిస్తోంది. అగ్నికి వికారాలు లేవు... కాని అద్‌ ఇనుముతో 
కూడియున్నప్పుడు ఇనుమయొక్క వికారాలు పొందుతోంది. అలాగే పరమాత్మ 
ఏకరూపుడే అయినప్పటికీ ఉపాధిని పొంది దాని స్వభావం వల్ల వేరుగా జీవాత్మగా 
వ్యవహరింపబదుతోంది. 


శిష్యుని పరిప్రశ్న 
శిష్యుడు ఇలా అదుగుతున్నాడు : పరమాత్మకు జీవాశ్యభావం ్రాంతిశేతనో 
30 


వేదుల సుబ్రహ్మణ్యాశాస 
ఏదో మరొకదానిచేతనో కలుగవచ్చు. ఆ పరమాత్మకు ఉపాధియైన అవిద్య అనాది. 
అంటే ఆరంభంలేనిది. అనారికి నాశంలేదుగదా. అప్పుడు ఆత్మకు కలిగిన 
'జీవభావం దానితోపాటు సంసారం కూడా నిత్వమే అవ్వుతుంది. అలా అయితే 
సంసారం తొలగింపదిడేది కాదుగదా, గురుదేవా! నాకు మరి ఈ సంసారం 
నుండి మోక్షం ఎట్లు ప్రాప్తిస్తుంది? చెప్పండి. 


గురువాక్యం 


గురువు ఇలా చెప్తున్నాడు : వత్సా! చక్కని ప్రశ్న వేసేపు. చెప్పన్నాను. 
సావధానంగా విను. అజ్జానంచే కల్చింబడింది ఎన్నడూ ప్రమాణబర్ధం కాదు. 
పరమాత్మ అసంగుడు. నిష్కియుడు. నిరాకారుడు. అట్టివానికి విషయాలతో 
సంబంధం ఎన్నడూ కుదరదు. సంబంధం ఉందని భావించడం ట్రాంతియే 
అవుతుంది. నల్లదనం మొదలైనవి ఆకాశంయొక్క ధర్మాలు అనడం (్రాంతివల్లనేగదా, 


పరమాత్మ స్వయంగా ద్రష్టు నిరుణుడు. నిప్మియుడు. (ప్రత్యగాత్మ 
ఆనందస్వరూప్పడు. అతనికి జీవభావం బుద్ధియొక్క (్రాంతిచేతనే ప్రాప్తించింది. 
జీవాత్మ అనే వ్యవహారం బుద్ధియొక్క బ్రాంతిచేతనే ఏర్పడిందని భావం. జీనభావం 
పరమాత్మకు లేనేలేదు, భ్రాంతి (అజ్ఞానం) తొలగిపోతే పరమాత్శకంటె వేరుగా 
మరొకవస్తువు అనుభవింపబడదు. “భ్రాంతి ఉన్నంతవరకే మిధ్యాజ్ఞానంచేత 
ప్రమాదవశాత్తు విజృంభిస్తున్న జీవభావం ఉంటుంది, భ్రాంతి నశిస్తే జీవభావం 
ఆత్మకు తొలగిపోతుంది. అత్మభావమే భాసిస్తుంది. ్రాంతి సమయంలోనే కదా 
'తాడుకి సర్పత్వం, భ్రాంతి వదలితే సర్బత్వం ఉండనే ఉండదు. అది క్రాడుగానే 
కనబడుతుంది. జ్ఞానం కల్గనంతవరకే అవిద్యకీ దాని శార్యాలకీ అనాదిత్వం, జ్ఞానం 
కల్లితే అనాదియైన అవిద్య సమూలంగా నశిస్తుంది. స్వష్టుంలో పొందిన అనుధవం 
అంతా మెలకున రానంతవరకే గదా. మెలకువ వస్తే స్వప్నంలో పొందినవీ వాని 
అనుభవం సర్వం నశిస్తాయిగదా. 


అవిద్య అనాడి అయినప్పటికీ నిత్యంగాదు.  ఘటంయొక్క ప్రాగభావం 
కూడా అనాదియే. ఘటం ఉత్పన్నం కాగా అనాదియైన ఆ ప్రాగభావం పూర్తిగా 
ధ్వంసం అవుతోందిగదా, అలాగే అవిద్యకూడా జ్ఞానప్రాక్యనంతరం నశిస్తుంది. 


లా. 


|| 


విలేకచూదామణి 


బుద్ధితోగల ఉపాధి సంభింధంవల్ల ఆళ్మయందు జీవత్వం బాగా 
కల్పింపబడింది. కాబట్టి ఆత్మకంటె వేరుగా జీవుడు లేనేలేడు. స్వరూపంచే జీవుడు 
విలక్షణుడు  మిధ్యాజ్ఞానంచేత తన స్వరూపమైన ఆత్మకు బుద్ధితో సంబంధం 
కల్పింవబిడింది. సమ్యగ్‌ జ్ఞానంచేత మాత్రమే మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. 
కలని అనుస్టించడంచేగాదు. జీవబ్రహ్మల ఇక్యరూసమైన (జీవో బ్రహ్మైన) విజ్ఞానం 
సమ్యగ్‌ జ్ఞానం అని శ్రుతి సమ్మతం, "ఆత్మ అనాత్మల వివేకంచేతనే ఆ సమ్యగ్‌ 
జ్ఞానం లభిస్తుంది. కాబద్టీ ఏది ప్రత్యగాత్యయో ఏది అసద్రూపమైన అత్మయో 
ఆంటే జీవాత్యయో తప్పక తెలుసుకోవాలి. 

బురదతో కూడిన జలం అస్పష్టంగా ఉంటుంది. ఆ బురద తొలగితే 
నీళ్లు స్ఫుటంగా భాసిస్తాయి అలాగే ఆత్మ కూడా దోషాలు లేకపోఠే స్ఫుటంగా 
ప్రకాశిస్తుంది. అసత్తు (అజ్ఞానం) తొలగిపోతే ఎల్లప్పుడు ఆ ప్రత్యగాత్మ స్ఫుటంగా. 
భాసిస్తుంది కాబట్టీ ఆ సర్రూపమైన ఆత్మకు సంబంధించిన ఆహంకారం మొదలైన 
వస్తున్న తప్పక తిరన్మరింవదగ్ధది. 


అందువల్ల విజ్ఞానమయకోశం పరమాత్మ కాదు, వికారి జడం ఒకే 
ఆవరణకు పరిమితమైనట్లు పరిగణింపబడ్డది. అది దృశ్యం. వివిధ రూపములందు 
ప్రవర్తించేది. కనుక విజ్ఞానమయకోశం అనిత్యమవుతుంది. అ కారణంగా అది 
నిత్యమైన ఆత్మ ఎన్నడూ కాజాలదు. 

ఆనందమయకోశం 


ఆనందం యొక్క ప్రతిబింబించే వ్యాప్తి పొందిన శరీరం గలది, తమోగుణం 
చేత విజృంభించేది ఆనందమయకోశమని చెప్పబడుతుంది. ప్రియము మొదలైనది 
గుణంగా గలది. ఇది ఇష్టమైన వస్తువు లభించడంచేత కల్గుతుంది. పుణ్యాత్ములకు 
పుణ్యాన్ని అనుభవించడంలో ప్రస్ఫుబమవుతుంది. శరీరం ఒక్కటి ఉంటే చాలు. 
ప్రయత్నం లేకుండానే స్వయంగా ఆనందరూపాన్ని పొంది అనుభవింపజేస్తుంది. 


32 


వేదుల నుబ్రవ్యద్యశాస్త్ర 


ఆనంద ప్రతిబింబ చుంబితనుర్వృత్తి స్త 

స్యాదానందమయః ప్రియాది గణక స్వేష్ణా = 

పుణ్యస్యానుభవే విభాతి కృతినామానందరూపః స్వయం 

భూత్వా నందతి యత్ర సాధు శనుళ్ళన్యాత్రః ప్రయత్నం వినా॥ 209 

ఈ అనందమయకోశం సుషుప్తిదశలో బాగా స్ఫురిస్తుంది. స్వప్వావస్థలోను 
జాగ్రరవస్థలోను ఇష్టమైన వస్తువుని పొందడంవల్ల కొంచెం కల్గుతుంది. 
ఈ ఆనందమయకోశం కూడా పరమాత్మ కాదు. ఎందుకంటే ఇది తమోగుణం 
ఉపాధిగా గలది. ప్రకృతి యొక్క వికారం. పుణ్యకర్మల ఫలంగా లభిస్తుంది. వివిధ 
వికారాల కలయిక వల్ల కల్గుతుంది. 

ఈవిధంగా యుక్తులు వేదాంత వాక్యాలు ఆధారంగా పరిశీలిస్తే 
అన్నమయాది కోశాలు అయిదూ కూడా అత్మ కాదని నిషేధింపబడ్డాయి ఈ 
అయిరూ కాకపోయినప్పుడు సాక్షిగా జ్ఞానరూపంగా ఉండే వస్తువు మాత్రమే 
మిగులుతుంది. అదే అత్మ స్వయం ్రకాశకం. సంచకోశాలకంటె వేరైనది. 
జాగ్రత్‌ స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటికీ సాక్షియెనది. జాయతే అస్తి మొదలైన 
షడ్విధ వికారాలు లేనిది. నిరంజనమైనది. సదా ఆనందస్వరూపంగా తన 
స్వరూపంగా అది పండితునిచే తెలుసుకోదగ్గది. 


శిష్యుని ప్రశ్న 
శిష్యుడు ఇలా అదుగుకున్నాదు : గురూత్తమా! మిథ్యవల్ల కలిగేయి అని 
వంచకోశాలనీ తిరన్మరిస్తే నాకు సర్యం అభావంగానే కనబడుతోంది. ఇక 
వండితునిచే తెలునుకోరగ్గ వస్తువు తనయందు ఉన్నదా? 
గురువు సమాధానం 
గురువు ఇలా వివరిస్తున్నాడు : విద్వాంసుడా! సత్యం చెప్పేవు. ఆత్మను 
గూర్చి విచారించడంలో నిపుణుడీవి అయ్యేవు. ' ఆ అహంకారం మొదలైన వికారాలు 
వాని అభావం కూడా ఎవనిచే చూడబడుకున్నాయో, ఎవడు దేనిచేతనూ చూడబడడో 
అతదు పరమాత్మ అనీ అతడు సమస్తం తెలిసినవాడు అనీ మిక్కిలి సూక్ష్మమైన బుద్ధితో 
గ్రహించు. 


Rm 


వివేకచూడామణి 


ఏదైనా ఎననిచేతనైనా చూడబదితే దానికి అతడు. సాక్షి అవతాడు. 
చూడనిదానికి సాక్షిగా ఉండడం సాధ్యం కాదుగదా. అనగా సాక్షిత్వం కుదరరు, 
పరమాత్మ స్వయంగా తనకు తానుగా చూడబడేదీ. కాబద్టీ దానికరే సాక్షిగా చెప్పదగ్గది. 
అదీ పరబ్రహ్మము. అదే సాక్షాత్తూ ప్రత్యగాళ్ళ ఇకరమైనది కారు. పరబ్రహ్మముతో 
అభిన్నమైనది. 

జాగ్రత్‌ స్వప్పసుషుప్తి అవస్థలు మూడింటిలో (ప్రత్యగాత్మగా ఏది సృటతరంగా. 
(ప్రకాశిస్తుందో, లోపల ఒక్కటిగా నేను నేను అని ఏది స్ఫురిస్తుందో, నానా ఆకార 
వికారములకో అహంకారం మొదలైన ఈ అన్నింటిని చూస్తూ ఎల్లప్పుడు ఆనంద 
'జ్ఞానరూపంలో స్ఫురించేది ఏదో దాన్ని నీ స్వరూపంగా హృదయంలో తెలుసుకో, 


జాగ్రత్‌ స్వప్షసుషుస్తీషు స్ఫుటతరం యో౭.సౌ సముజ్ఞంభకే 
'భ్రత్యగ్రూవతయా పదాహమహమిత్యంతః స్యురన్నేకథా 
నానాకార వికార భాజిన ఇమాన్‌ పః 


నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ధి స్వమేతం హృది॥ 219 
చిదాభాసుడు 


కుండలోని నీటిలో ప్రతిఫలించిన సూర్యబింబం చూసి మూఢుడు సూర్యుడే 
అనుకొంటాడు. అలాగే అజ్ఞాని బుద్ది అనే ఉపాధియందున్న చిదాభాసుజ్తి (జివ) 
చూసి బ్రాంతితో ఆ చిదాభాసుడే తాను (ఆత్మ) అని తలుస్తాడు. పండితుడు 
ఆక్మానాత్మల వివేచన చేయగలవాడు గనుక కుండనీ కుందలోనున్న నీటినీ ఆ 
నీలియందు ప్రతిలించిన ప్రతిబింబాన్నీ సర్వాన్నీ విడిచిపెట్టి ఆకాశంలోనున్న 
సూర్యుణ్ణి చూస్తాడు ఆకాశంలోనున్న తటస్థంగా ఉంటూ కుండనీ 
ఆకుండలోని నీటీనీ దానియందున్న ్రతిబింబాన్నీ ప్రకాశింపజేస్తున్నారనీ అతడు 
స్వయం ప్రకాశకుడు అనీ కూడా గుర్తిస్తాడు. అలాగే ఆ పందితుకు దేహాన్నీ 
బుద్ధినీ అందులోని ఆ చైతన్య వ్రతిబింబాన్నీ (జీవుణ్లీ) విడిచిపెట్టి బుద్ది 
గుహయందున్న ప్రక్యగాత్మని దర్శిస్తాడు. అట్లే తాను ఆత్మస్యరూపుడనీ ఆ ఆత్మ 
ద్రష్ట అఖండ జ్ఞానస్వరూపం అనాళ్ళయైన దేహాదికం సర్వాన్నీ ప్రకాశింపజేసేది 
సక్‌ అసత్‌ అనేవానికంటె విలక్షణం నిత్యం సర్వాధిపత్యం గలది అంతటా ఉండేది 


వేదుల నుబ్రహ్మశ్యశాస్త్ర 
మిక్కిలి సూక్ష్మమైనది లోపలా బైటా శూన్యమైది అనన్యమైనది అని తెలుసుకొంటాడు. 
దాని వల్ల ఆ పురుషుడు పాపరహితుడు రజోగుణంలేనివాడు మృత్యువు పొండనివాడు 
శోకం విడిచినవాడు ఆనందఘనుడు అవతాడు. అతడు దేనినుండీ స్వయంగా 
కొంచెం కూడా భయపడడు. ముముక్షువుకి సంసారబంధ విముక్తికి తన తత్వాన్ని 
(ఆత్మస్వరూపాన్ని) పొందడం తప్ప మరొక మార్గం లేదు. 


'బ్రహ్మముతో అభిన్నత్వం అనుభవించడం అనే విజ్ఞానం సంసార విముక్తికి 
కారణం. ఈ (బ్రహ్మైక్యానుభవం చేతనే అద్వితీయం. ఆనందస్వరూపం అయిన 
బ్రహ్మను పండితులు పొందుతారు. ్రహ్మా౭ భిన్నమైన అనుభవంగల పండితుడు 
తిరిగి సంసారంలో 'ప్రవర్తించడు. జననమరణాత్యకమైన సంసారంలో ప్రవేశింపడని 
తాత్పర్యం. కాబట్టి తాను బ్రహ్మమే, బ్రహ్మముకంటె వేరయినవాడు కాడు అని 
తప్పక తెలుసుకోవాలి, 


బ్రహ్మ స్వరూపం 


బ్రహ్మము సత్యమైనది. జ్ఞానస్వరూపం. అనంతం. విశుద్ధం. అన్నింటికీ 
పరమైనది. స్వతః సిద్ధం. నిత్యం, ఆనందమయం, ప్రత్యగాత్మతో అభిన్నం. అది 
నిరంకరం ప్రకాశిస్తూ ఉంటుంది. అది నద్రూపం. తనకంటె వేరుగా మరొక వస్తువు 
లేనిది పరం. అద్వైతం. పరతత్వాన్ని తెలుసుకొన్నప్పుడు మరొకటి ఏదీ కొంచెం 
కూడా స్ఫురణలో ఉండదు. అంతటా ఒక్క బ్రహ్మమే గోచరిస్తూ ఉంటుంది. ఈ 
విశ్వం సమస్తమూ నానా రూపాలతో అజ్ఞానం వల్లనే స్ఫురిస్తుంది. కాని అదికూడా 
నానా కల్పనారహితమైన బ్రహ్మమే. 


మట్టిచే చేయబడింది అంతా మట్టియే అవుతుంది. దానికంటె భిన్నం 
కాదు. అంతటా కుండ మద్టిరూపంలోనే ఉంటుంది. మట్టికంలె వేరుగా కుండ 
ఎక్కడా ఉండరు. కుండ అనే పేరు మిథ్యచే కల్సింపబడింది మాత్రమే. ఎవడైనా 
మట్టి నుండి వేరుచేసి కుండ రూపాన్ని చూపించగలడా? అది అసాధ్యంగదా, 
కాబట్టి అజ్ఞానంచే కుండ అనేది కల్పింపబడింది. యథార్ధంగా అక్కడ ఉన్నది. 
'మబ్దీయ.. అలాగే సద్రూపమైన బ్రహ్మాము నుంది వచ్చినది సర్వమూ సక్తే (వామే 
అది సన్మాతమేగాని తద్భిన్నమైనది ఏదీలేదు. ఒకవేళ ఎనడైనా సత్తుకంటె వేరుగా 


35 


క. 


వివేకచూడామణి 


ఉందని అంటే ఇంకా అజ్ఞానం అకేజ్ణి వీడలేదని చెప్పవలసి ఉంటుంది. ఏదో 
వేరుగా ఉందనడం నిద్రలో పలవరింతవంటిదే. 


అథర్వవేదానికి చెందిన శ్రేష్టమైన వాక్కు ఈ ఏళ్వం బ్రహ్మమే అని స్పష్టంగా. 
ఇబ్రహ్మైవేరం విశ్వమిదం వరిష్టమ్‌” అని చెప్తోంది, కాబద్ది ఈ విశ్వం సర్వం బ్రహ్మ 
మాత్రమే. అధిష్యానంకంటె ఆరోపితం భిన్నంగా ఉండదుగదా. రబ్బసర్ప్రాంతిలో 
రజ్ఞావు అధిష్టానం. సర్పం ఆరోపిత వస్తువు. రెండూ అఖిన్నమే గదా, రెండు 
వస్తువులు యథార్థంగా లేవుగరా. అలాగే బ్రహ్మము అధిష్టానం. విశ్వం ఆరోపింపబడ్డ 
వస్తువు, కాబట్టి విశ్వం బ్రహ్మముకంటె వేరు కాదు. రెండూ అఖభిన్నములే, 


ఒకవేళ విశ్వం సత్యమైనది అయితే బ్రహ్మమును గూర్చి చెప్పే “సత్యం 
జ్లానమనంతం బ్రహ్మ” అనే శ్రుతి వాక్యంలో అనంతత్వం వ్యర్థమవుతుంది, రెండవది 
వేదవాక్యం అప్రమాణం అవుతుంది. మూడవది వేదాలని అందించిన పరమేశ్వరునికి 
ఆసత్యవారిత్వం అనే దోషం సంభవిస్తుంది. మహాత్ములకు ఈ మూడూ సమ్మతములు 
హితములు కావు. 


బ్రహ్మతత్వం తెలిసిన ఈశ్వరుడు ఆ భూతములలో నేను లేను, ఆ 
went పక Br 'సర్వఖాతాని న చాహంతేష్పవస్థితః 
నచ మత్‌స్టాని భూతాని" (గీత 9-4,5) అనియే చెప్పినాడు. దీన్నిబట్టి కూడా 
సర్వవ్యాపకమైన బ్రహ్మము అద్వితీయం, తద్భినమైనది ఏదీలేదు అని విశదమౌతోంది. 
ఒకవేళ ఈ విశ్వం సత్యం (ఉన్నరే) అయితే సుషుప్తిదశలో అది పొందబిడాలి: 
కాని కొంచెం కూడా అభ్యంకాదు, కాబట్టి విశ్వం అఫత్తు. స్వన్నంలోని వస్తువువలె 
'మిథ్యయే. అందువల్ల పరబ్రహ్మముకంటె వేరుగా జగత్తు లేదు. వేరుగా కనబడడం. 
మిధ్యామాత్రమే. అది త్రాడు సర్బంగా కనబడడం వంటిదే... అరోపితమైన చస్తువురి 
అస్తిత్వం (ఉనికి) ఉంటుందా? అధిష్థానమైన (బ్రహ్మమే ఆ విధంగా జగత్తుగా 
ఖ్రాంతిచేశ కనబడుతోంది. భ్రాంతి పొందిన వానికి భ్రమచే కనబడే (ప్రతి వస్తువు 
కూడా బ్రహ్మమే. శుక్తి రజత (భ్రాంతిలో కనబడే వెండి ముత్యపుచివ్ప మాత్రమే. 
కాబట్టి ఇది అనే చూపజడే జగత్తు సద్రూపమైన (బ్రహ్మమే. బ్రహ్మమునందు 
ఆరోపింషుడ్ద ఆ జగత్తు నామమాథ్రమే. 


ey) 


వేదుల న్యుహ్మగ్యిత్యా 
ఆ కారణంగా బ్రహ్మము “సత్తు. అద్వితీయం. విశుద్ధమైన విజ్ఞానఘనం. 
నిరంజనం. ప్రశాంతం, ఆద్యంతహీనం. అక్రియం, నిరంతరమైన ఆనంద 
స్వరూపం. మాయచే కల్పింపబిడ్డ సర్వభేదాలు లేనిది. నిత్యం ధ్రువం, నిష్మలం. 
అప్రమేయం. (ఏరకమైన కొలశచేతను కొలవశక్షంగానిది। రూపరహితం. అవ్యక్తం. 
నామరహితం. అవ్యయం. స్వయంప్రకాశం. జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అనే త్రిపుదీ 
లేనిది. అనంతం. నిర్వికల్ప. కేవలం అఖండమైన చిన్నాత్రం.' పరతత్వం” అని 
పండితులు తెలుసుకొంటారు. ఆత్మ విడిచిపెట్టడానికి గాని (గ్రహించడానికి గాని 
శక్యంగానిది. మనస్సుచే వాక్కులచే పొందరానిది. కొంతకి అందనిది, 
ఆద్యంతరహితం. అబ్బి పరిపూర్ణమైన మహాతేజస్సు నేనే అని తెలుసుకోదగ్గది. 


తత్త్వమసి వాక్యార్థ నిరూపణం 


తత్‌ త్వమ్‌ అనే పదాలకి అభిధావృత్తిచేత బ్రహ్మన్వరూవులైన జీవాత్మ 
'పరహాత్మలు అని అర్థం చెప్పబడుతోంది ఆ జీవుడు ఈశ్వరుడు శోధింపలడినవారు 
కాగా ఛాందోగ్యోపనిషత్తులోని తత్వమసి అనే వాక్యం వారికి చక్కగా ఏకత్వాన్ని 
మాటమాటకీ ప్రతిపారిస్తోంది. తత్‌ ఆ పరబ్రహ్మము శ్వమ్‌ నీవు అసి అయితెవి 
అని బోధిస్తోంది... మిణుగురుపురుగు. , రాజు-సేవకుడు, బావి-నముద్రం, 
'పరమాణువు-మేరువు అనేవి విరుద్ధ ధర్మాలు గలిగినట్లే జీవేశ్వరులు కూడా విరుర్ధ 
'ధర్మాలు గలవారే. వాచ్యార్థంలో ఆ జీవేశ్వరులకి ఐక్యం కుదరదు. లక్ష్యార్ధంలో 
మాత్రమే ఆ ఏకత్వం (అభిన్నత్వం) సాధ్యమౌతుంది. 

జీవేళ్వరులకి విరోధం ఉపాధిపల్ల కల్పింపబడింది. యథార్థంగా వారికి 
విరోధంలేదు. ఈశ్వరునికి ఉపాధి మహదాదులకి కారణమైన మాయ. జీవునికి 
అవిద్యకు కారణమైన అన్నమయాది పంచకోశాలు ఉపాధి. ఈ ఉపాధులు 
రెండింటినీ తొలగిస్తే ఈశ్వరుడు జీవుడు అని రెండు ఉండవు. రాజుకిగల రాజ్యాన్నీ 
'భటునికి గల ఆయురాన్ని (ఇద్దరి ఉపాధులనీ) తొలగిస్తే ఇద్దరూ అంటే రాజు 
భటుడు సమానులే అవతారు, _రాజ్యం చేతనే రాజు అనీ ఆయుధం చేతనే 
రాజభటుడు అని వ్యవహారం ఏర్పడింది... 


“అథాత ఆదేశ” (అధాత ఆడేళో నేతికేతి) అనే శ్రుతివాక్యం స్వయంగా. 


37 


కలా. 


వివేకచూడామణి 


బ్రహ్మమునందు ద్వైకభావాన్ని నిషేధిస్తోంది. [శ్రుతి ప్రమాణంచేతను, అనుగ్రహించిన 
యక్తిచేతను ఈశ్వరునికీ జీవునికీ గల భేదం తప్పక తిరస్మరింపదగ్గదే అవుతుంది. 
జీవేశ్వరులకి భేదం కల్పితం. కాబట్టి సత్యం కానేరదు. ్రాడునందు చూడబడ్డ 
సర్పత్వం, అలాగే స్వప్నంలో పొందిన విశ్వం సత్యం కానట్లే ఈశ్వరునియందు 

కూడా యథార్థం కాదు. ఈవిధంగానే దృశ్యమైన విశ్వాన్ని కూడా 
సాధుయుక్తితో తిరస్కరించి బ్రహ్మముతో విశ్వానికి గల ఏకత్వాన్ని తెలుసుకోవాలి. 
విశ్వం కూడా ట్రాంతిచే కల్పింపబద్దరే గాని బ్రహ్మముకంటె వేరుగా నున్నది కాదని 
తాత్పర్యం. 


శీవేశ్వరులకు ఐక్యం కేవలం లక్షణానృత్తిచేతవే సిద్ధిస్తుంది. ఆ రెండింటికి 
అఖండమైన ఆనందరూపాన్ని సిద్ధించడానికి ఇహత్‌, ఆజహత్‌ భేదాలు రెండూకూడా 
చాలవు. ఆ రెండింటిచేత (జహదజహాల్లక్షణ చేత) మాత్రమే ఐక్యం 
సాధ్యమవుతుంది. ఎప్పుడో ఎక్కడో చూసిన దేవదత్తుణ్ణి ఉద్దేశించి “ఆ దేవదత్తుడే 
వీడు” అని చెప్పినప్పుడు దేశకాలాది వ ధర్మాలు తొలగిస్తేనే ఆ దేవదత్తుడు 
ఈ దేవదత్తుడు అవతాదు. విరుద్ధంగా ఉండే ధర్మాలు విడిచిపెడ్తేనే ఇద్దరికీ ఏకత్వం 
సమన్వయం అవుతుంది. అలాగే “తత్త్వమసి” అనే వాక్యమందు కూడా తేత్‌ 
త్వమ్‌ అనే రెండింటికీ చెందిన సర్వజ్ఞత్వం, కించిద్‌జ్ఞత్వం అనే విరుద్ధధర్మాలు 
తొలగించి ఇద్దరిలో సమానంగా ఉన్న చైతన్యాన్ని మాత్రం తీసుకొంటే జీవేశ్వరులకి 
ఇక్యం స్పష్టమవుతుంది. పండితులు ఈశ్వరునీయందు జీవునియందు గల చైతన్యాన్ని 
మాత్రమే గ్రహించి జీవేశ్వరులకి అఖండ భావాన్ని నిరూపిస్తున్నారు. బ్రహ్మాత్యలకి 
జక్యాన్నీ అఖందత్యాన్నీ ఎన్నో మహావాక్యాలు బోధిస్తున్నాయి, 


ణ్యకంలోని “అస్తుల మనణ్వప్రస్వ మదీర్థమలోహిత మస్పేహమ్‌” 
ఆనే వాక్యం ప్రకారం అసత్తుని నిషేధిస్తే ఆత్మ స్వయం సిద్ధమైనది ఆకాశంవలె 
ఊహింవశక్యంగానిది అని విశదమప్పుతుంది. కనుక ఈ కనబడే దేహాదికం 
మిథ్యామాత్రమే. దానియందు అదే నేను అనే బుర్ధిని విడిలిపెట్టు. విశుద్ధమైన 
బుద్ధితో నేను బ్రహ్మమే అనీ, నేను అఖండమైన జ్ఞానస్వరూపాన్ని అనీ తెలుసుకో. 


ప 


వేదుల నుబ్రహ్మర్యశాస్త్ర 

మట్టితో చేయబడ్డ కుండ మొదలైనవి అన్నీ మట్టికంటె వేరుగాలేవు. అలాగే 
సత్తు (బ్రహ్మము) నుండి పుట్టిన దేహాదికం, జగత్తు మొదలైనవన్నీ కూడా సదాత్మకమే 
అవతాయి. సత్తుకంటి ఏదీ వేరుగా లేదు, అది సత్యం (త్రికాలా బాధికమైనది) 
స్వయంగా ఆ బ్రహ్మమే నీవు. కాబట్టి శిష్యా నీవు ఆ బ్రహ్మమే అయి ఉన్నావు 
(తత్వమసి). ప్రశాంతం అమలం అన్నింటికీ పరం అయిన అద్వయ బ్రహ్మమే నీవు. 

సకలం ఘటాది సతతం షృణ్యాత్రమేవాః..భిత: 

తద్నక్‌ సజ్జనతం సదాత్మకమిదం నన్మాత్రమేవాీలమ్‌ 

యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్‌ సత్యం స ఆత్మా స్వయం 

తస్మాత్‌ తత్వమసి (ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్సరమ్‌॥ 258 

నిద్రలో స్వప్నమందు అనుభవించిన దేశం కాలం విషయం జ్ఞాత (నువ్వు) 
ఆంకా మిథ్య అని సృష్టమేగదా. అలాగే జాగ్రదవస్థలో జగత్తు కూడా అజ్ఞానం 
వల్ల ఏర్పడ్డదే, ఆ ప్రకారంగానే ఈ శరీరం ఇంద్రియాలు ప్రాణం అహంకారం 
మొదలైనవి. అన్నీ కూడా ఆసక్తే, మిధ్యయే. కాబట్టి నువ్వు ఆ పరబ్రహ్మవి. 
ప్రశాంతం అమలం ఆయిన అద్వయ ట్రహ్మవి. 


తత్త్వమసి వాక్యార్థ వివరణం 

జాతి నీతి పలం గోత్రం అనే వానికి దూరమైనది బ్రహ్మము అది 
నామం రూపం గుణం దోషం లేనిది. దేశం కాలం విషయం అనేవానికి అతీతమైనది. 
ఆ బ్రహ్మమే నీవు. ఆ (బ్రహ్మమే నేను అని మనస్సులో భావిస్తూ ఉందు. 

అన్నింటికీ పరమైనరి సకల వాక్కులకు అగోచరమైనది, విమలమైన 
జ్ఞాననేత్రానికి గోచరించే, శుద్ధం చిద్దనం అనాది అయిన ఆ (్రిన్మామే నీవు ఆ 
బ్రహ్మమే నేను అని మనస్సులో భావించు. క్షుత్సిపాసలు, శోకమోహాలు జననమరణాలు 
అనే ఊర్ములు లేనిదీ, యోగుల హృదయంలో భావింపబడేడీ, ఇండ్రియాలలే 
శూలం బు్ధిచే తెలుసుకోదగ్గదీ, రోషంలేని ఐశ్వర్యమైన ఆ బ్రహ్మమే 

ఆ బ్రహ్మమే నేను అని మనస్సులో భావించు. 
భ్రాంతిదే కల్పింపబడ్డ ఈ జగత్తుకీ దాని మ కూడా ఆశ్రయమైనదీ, 


3 


విలేకచూడామణి 


తనకు తానే ఆత్రయమైనది, సత్తు అసత్తు అనే రెండింటికీ విలక్షణమైనది, అవయవాలు 
లేవిది, సాటిలేనిది, పరిపూర్ణమైనది అయిన ఆ బ్రహ్మము నీవు. ఆ (బ్రహ్మమే నేను 
అని మనస్సులో భావించు. పుట్టుక వృద్ధి పరిపాకం తగ్గుదల వ్యాధి నాశనం అనేవి 
లేనిది అవ్యయమైనది జగత్తుయొక్క సృష్టి స్థితిలయాలకి కారణమైనది అయిన ఆ 
బ్రహ్మమే నీవు ఆ బ్రహ్మమే నేను అని మనస్సులో భావించు. తనకంటె వేరైనది 
లేంది, లక్షణాలకి అందనిది, కెరటాలు లేని జలరాశినలె నిశ్చలవైనది నిత్యం బంధాల 
నుండి విడివడినది (బంధరహితమైనది) అయిన బ్రహ్మమే నీవు. ఆ బ్రహ్మమే నేను 
అని మనస్సులో భావించు. ఏకం నద్రూపం అనేక కారణరూపం, కారణాంతరాలు 
లేనిది, కార్యకారణాలకి విలక్షణమైనది, స్వతంత్రమైనది అయిన ఆ బ్రహ్మమే నీవు, 
మనస్సులో అ బ్రవ్మమే నేను అని భావించు. 


వికల్పాలు లేనిది అనల్బమైనది అక్షరమైనది క్షర అక్షరాలకంటె 
విలక్షణమైనది అన్నింటికీ పరమైనది నిత్యమైనది తరగని సుఖస్వరూవమైనది 
నికంజనమైనది అయిన ఆ బ్రహ్మమే నీవు మనస్సులో ఆ బ్రహ్మమే నేను అని 
భావించు. కంకణాలు కేయూరం అని వివధ రూపాలతో నామాలతో బంగారం 
వ్యవహరింపబడుతున్నట్లు నత్తు నామరూప గుణ విక్రియలతో భ్రమచే అనేక 
విధాలుగా థాసిస్తోంది, ఆది స్వయంగా డ్రీయారహితమైనడి అదే బ్రహ్మము. 
ఆ బ్రహ్మమే నేను అని మనస్సులో భావించు. 

ఏకరూవమైనది (వేరొకటి లేనిది) వరమైనదానికంటె వరమైవది 
ప్రత్యగాత్మవైనది కరస (అనంద) రూవమైనరి అహ్మలక్షంం. గుది నత్మం చిక్సుఖం 
అనంతం అవ్యయం అయి ప్రకాశించేది బ్రహ్మము. అ బ్రహ్మమే నేను అని 
మనస్సులో భావించు. 


ఈ విధంగా చెప్పిన ఈ వస్తువుని (బ్రహ్మమును) స్వయంగా ప్రసిద్ధమైన 
యుక్తులతో సంశయరహితంగా మనస్సులో భావించు. దానివల్ల అరచేతిలోని 
నీటివలె తత్వజ్ఞానం ప్రాప్తిస్తుంది. శుద్దమైన జ్ఞానమాత్రంగా పరిశుద్ధమైన తత్వాన్ని 
తెలుసుకో. అది సంఘంలోను సైన్యంలోను రాజువరె (ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ 
వరతత్తాన్ని ఆశ్రయించు. ఎల్లప్పుడు నీ న్వరూపమైన ఆత్మయందే ఉంటూ 
బ్రహ్మమునందు సమస్త విశ్వాన్నీ లయం చేసుకో, 


4 


వేదుల సుబ్రవ్మర్యితాస్త్ర 

బుద్ధి గుహాయందు సత్‌ అసత్‌ అనేవానికి విలక్షణమైన బ్రహ్మము ఉంటుంది. 

అది సత్యం పరం అద్వితీయం, అ బుద్ధి గుహయందు బ్రహ్మముగా ఉండేవానికి 

శిష్యా! తిరిగి సంసారగుహావ్రవేశం ఉండదు. అతదు జనన మరణాత్శకమైన 
సంసారానుభవం పొందడని భావం. 


వాసనాత్రయం 


'బ్రవ్మోనుభవం కల్గినవృటికీ పెక్కు జన్మలనుండి వన్తున్న వానన 
బలీయమైనది. అది అనాది. నేను కర్తని నేను భోక్తని అనే వాసన రృధంగా 
ఉంటే అది ఆతని సంసారప్రాస్తీకి హేశువు అవుతుంది. ఆత్మయందు ప్రత్యగ్‌ 
దృష్టితో (ఇంద్రియాల శక్తులని లోపలికి మరల్బకొని) నేను ప్రత్యగాత్మని అనే 
భావాన్ని పొందుతూ ఉందేవాడు ప్రయత్నించి ఆకరృత్వ భోక్టత్వ రూపమైన వాసనని 
'పోగోట్టుకోవాలి. ఆ వాసనని వదల్చుకోడమే ముక్తి అని మునులు చెప్తారు. 


అనాత్మయైన దేవోదులందు నేను నాది అనే భావం అధ్యాన 


అనిపించుకొంటుంది. పండితుడు ఆత్మనిష్టుడై (తన ందే 
ఉంటూ) ఆ ఆధ్యాసని వదల్బుకోవాలి. స 


అహం మమేతి యో భావో దేహా 
అధ్యాఖసోయం నిరస్తవ్యో విదుషా స్వాక్మనిష్టయా॥ 269 


బడికీ దాని వృత్తులకీ సాక్షియైన ప్రత్యగాత్మ నీ స్వరూపమని తెలుసుకొని ఆ బ్రహ్మమే 
నేను అని పరమాత్మయందే ఉంటూ ఆనాత్మయెన దేహాదికమందు ఆత్మభావాన్ని 
విడిచిపెట్టు. 


లోకవాసనని దేహవాసనని శాస్త్రవాసనని విడిచిపెట్టి ఆ మూడింటివల్ల కలిగే 
అధ్యాసని పోగొట్టుకో. అనాత్మయెన దేహాదికమందు ఆత్మభావాన్ని తొలగించుకోవాలని 
భావం. లోకవాసన దేహవానన శాస్త్రవాసన ఉన్నంతకాలం జ్ఞానం కల్గదు. 
సంసారమనే కారాగారంనుండి ముక్తి కోరుకొనేవారికి పబిష్టములైన ఈ మూడు 
వాసనలు కాళ్లకు కట్టిన ఇనువ సంకెళ్ల వంటివని తత్త్వవేత్తలు చెప్తారు. ఆ 
వాసనలనుండి విడివడినవాడు ముక్తిని పొందుతాడు. 


నలా. 


వివేకచూడామణి 


గంధప్పతెక్క ఎక్కువకాలం నీటిలో ఉంటే మలినగంధం దాన్ని ఆవరిస్తుంది. 
సహజంగా దానికున్న సుగంధం లోపిస్తుంది. కాని దాన్ని ఒక్కసారి సానమీద 
అరగదీస్తే బాహ్యంగా ఉండే వాసన (దుర్గంధం) పోతుంది, సహజమైన సుగంధం 
పరిమళీస్తుంది. అలాగే లోపల అంటి పెట్టుకొనియున్న దురంతములైన మలినవాసనల 
ధూళి పరమాత్మకు చెందిన వాసనని కప్పిపుచ్చుతుంది. ప్రజ్ఞయొక్క సంఘర్షణచేత 
'మలినవాసనలు దూరమవతాయి. ఆత్మవాసన విశద్ధమై ప్రస్ఫుటమవుతుంది. 


మనస్సు ప్రత్యగాత్మయంగు స్థిరంగా ఉన్నంతకాలం అది బాహ్యవాసనలని 
విడిచిపెద్తుంది. వాసనలు నిశ్శేషంగా తొలగిపోతే ఏ ప్రతిబంధకం లేని ఆత్మానుభవం 
లబిస్తుంది, 


యథా యథా ప్రత్యగవస్థికం మనః 
తథా తథా ముంచతి బాహ్యవాసనాః 
నిశ్శేషమోక్షే సతి వాసనానా 
మాత్మానుభూలి: ప్రతిబంధశూన్యాః an 
యోగుల మనస్సు ఎల్లప్పుడు ఆత్మయందే స్థిరంగా నిలిచి లయమవుతుంది. 
కనుక వాసనలు లయం చేసుకో. అధ్యానను తొలగించుకో. = తమోగుణం 
సత్వరజోగుజాలచేతను, రజోగుణం సత్వగుణంచేతరు, మిశ్రీత సత్మం శుద్ధసేత్వం 


ఉందు. వైర్యంకో ప్రయర్నిందీ అధ్యాసను తొలగించుకో. 

నేను జీవుణ్ణి కాను పరబ్రహ్మని అని నిత్యం నిరంతరం ధ్యానిస్తూ వాసనల 
వేగంవల్ల ప్రాప్తించిన నీ అధ్యాసను. పోగొట్టుకో. శ్రుతి, యుక్తి, స్వానుభవం అనే 
మూడిందీచేత నేను సర్వమయుజ్ణి అని తెలుసుకొని అభానవల్ల కల్గిన అధ్యాసను 
'పోగొట్టుకో. అత్మనిష్టునికి వస్తువుని గ్రహించినా విదిచిపెట్టినా కొంచెం కూడా అది 
ఫలప్రదమైన కర్మ కాదు. నిత్యం ఆత్మయందే స్థిరంగా నీ అధ్యాసను తీరన్మరించుకో. 

తత్వమసి మొదలైన వాక్యాలవల్ల జీవేశ్వరుల ఐక్యజ్ఞానం కల్గుతుంది. 
దానిచే బ్రహ్మమునందు జీవాత్మ దృఢంగా ఉండడంకోసం నీ అధ్యాసను లయం 


42 


వేదుల సు్రహ్మర్యిశాస్త్ర 

చేసుకో, ఈ దేహమందు ఇది నేను అనే భావం నిశ్శేషంగా లయమయేవరకు 

సావధానంగా మనస్సుని నిగ్రహించుకొని నీ అధ్యాసని పోగొట్టుకో, ఓ పందితుడా! 

'జీవాళ్ళ జగత్తు అనే రెండూ స్వప్నంలో పొందిన వస్తువులవలె కల్పింపబడ్డవి 
యథార్థములు కావు అని స్ఫురించే వరకు నీ అధ్యాసను నిరంతరం తొలగించుకో. 

నిద్రకు గాని లోకవ్యవహారానికి సంబంధించిన మాటకుగాని పరాకుకి గాని కొంచెం 
కూడా అవకాశం ఇవ్వకుండా మనస్సులో (అంతకరణంలో) ఆత్మను ధ్యానించు. 


తల్లిదండ్రుల శుక్షశోణితరూపమైన మలంనుండి. ఈ దేహం వుట్టింది. 
మలహంసమయం. అట్టిదాన్ని దూరంగా విడిచి బ్రహ్మమే అయి జీవితాన్ని సార్థకం 
చేసుకో, ఓ మునీ! ఘటమందు ఆకాశాన్ని మహాకాశంలో 
లయంచేసినట్లు జీవాత్శని వరమాత్మయందు లయం చేసుకొని పరిపూర్ణమైన 
'బ్రహ్మరూపంతో ఎల్లప్పుడు తూస్థీభావంతో ఉండు, పరమాత్మ స్వయం ్రకాశకం. 
'సర్వానికీ ఆధారం. మనస్సులో ఆ పరమాత్మని పొంది పిండాండం (నీ శరీరం) 
బ్రహ్మాండం (చతుర్దశ భువనాంతో కూడినది) కూడా మలభాండములని తలచి 
విడిచిపెట్టు. దేహంపై పొందుతున్న నేను అనే భావాన్ని ఎల్లప్పుడు చైతన్య 
స్వరూపమైన సదానందమందు (బ్రహ్మమునందు) ఉంచి లింగశరీరాన్ని విడిచిపెట్టి 
కేవల పరబ్రహ్మము అగుము, 


అద్దంలో ప్రతిలీంభించిన అంతపురంవలె దేనియందు ఈ జగత్తు ఆభాసగా 
ఉంటోందో అ పరబ్రహ్మమే. నేను అని తెలుసుకొంటే కృతకృత్యుడివి అవతావు. 
సత్యం నీ యథార్ధరూపం ఆద్యం నిరాకారం అక్రియం జ్ఞానం అద్వయానందం 
అయిన ఆ పరబ్రహ్మమును పొంది అసత్యమైన శరీరాన్ని విడిచిపెట్టు, అడి ఆత్మకి 
నాట్యకాడు ధరించిన వేషంవంటీది. 

క్షణంలో లయమవడాన్ని చూస్తూ ఉడడంచేత అన్నివిధాలా ఈ కనబడే 
సర్వం మిక్యయే, అసత్యమే. అది నేను అనేదానికి అర్ధం కాలేదు, అహం 
'మొదలైనవానికి క్షణికత్వమే సిద్ధిస్తున్నప్పుడు నేను సర్వం తెలుసుకొంటున్నాను అనే 
జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది? 


4 


"ty 


వివేకచూడామణి 

అహంకారం మొదలైన వాని అన్నింటికీ ప్రతృగాత్న సాక్షియెనది. అది నిత్యం 
సుషప్తిదళలో స్పష్టంగా గోచరిస్తుంది. “అజో నిత్య” అనే క్రుతివాక్ళం స్వయంగా 
ప్రత్యగాత్మ పుట్టుకలేనిది నిత్యమైనది సత్తు అసత్తు అనే వానికంటె విలక్షణమైనది అని 
చెప్తోంది. ఆ ప్రత్యగాత్మ షర్భావ వికారాలు గల ఇంద్రియాల సర్వవికారాలు తెలిసినది. 
కాబట్టి తప్పక నిత్యం వికారరహితమై ఉండడానికి అర్హమైనది. 


కోరికలయందు, స్వప్నమందు, సుషుప్తియందు పూర్వం చెప్పబడ్డ దృశ్య 
ప్రపంచం అహంకారం అనే వానియొక్క అభానం (లేకపోవడం) స్పష్టంగా మాటమాటకీ 
శూడబిదుతోంది. ఆ కారణంగా మాంసపిండమైన దేహమందు, అలాగే బద్దిచే 
కల్పింపబడ్డ దేహమే నేను అని తలంచే అహంకారమందు అభిమానాన్ని (నేను నేను 
అనే భావాన్ని) విడిచిపెట్టు, మూడుకాలాలచే బాధింపబడని అఖండమైన జ్ఞానస్వరూపాన్ని 
(ప్రత్యగాశ్మని) తెలుసుకో. అదే నీ రూపమని గుర్తించి శాంతిని పొందు. తడిసిన 
శవంవందీ శరీరాన్ని ఆశ్రయించి ఏర్పడ్డ కులం గోత్రం నామం రూపం ఆశ్రమం 
అనేవానియందు అభిమానాన్ని విడిచిపెట్టు. లింగశరీరానికి చెందిన కర్భత్వ భోకృక్వాది 
ధర్మాలని కూడా వరిత్యజించు. అఖండ సుఖ స్వరూపుడివి అగుము. 


అహంకారం 


పురుషుడికి సంసారహేతువులుగా మరికొన్ని ఇతర ప్రతిబంధకాలు కూడా. 
'చూడబడుతున్నాయి. వాని అన్నింటికి మూలం అహంకారం, అది మొదటి 
వికారం. ఆత్మకు దుష్టమైన అహంకారంతో సంబంధం ఉన్నంతకాలం విలక్షణమైన 
ముక్తివార్త లేశమాత్రంగా అయినా ఉండదు. అహంకారమనే గ్రహంనుండి 
క్రెటపదినవాడే తన స్వరూపమైన ్రత్యగాత్మరి పొందగల్లుతాడు. అది చంద్రునివలె 
స్వత్భమైనది. పరిపూర్ణమైనది... స్వయం ప్రకాశకం. నిత్యమైన ఆనందం. 
'పౌందబడినరి ఈ దేహం. 
అదే నేను అనే అనుభవం నిశ్శేషంగా నాశనమయినప్పుడు ప్రతిబంధకాలు లేని 
బ్రహ్మమే నేను అనే భావం కల్గుతుంది. 


ల ఒక నిధి నంటిది. దాన్ని బలవంతమైన అహంకారమనే 
భయంకర నర్చం బాగా చుట్టుకొని నంరక్షిస్తోంది. ఆ మవోనర్నానికి 


44 


వేదుల సుబ్రప్వణ్యితాస్ట 
'సత్వరజస్తమోగుణాలు మూడూ తీవ్రములైన శిరస్సులు, ఆ మూడు తలలని శ్రుతి 
ప్రతిపాదితమైన విజ్ఞానమనే గొప్ప కత్తితో నరికి ఆ పాముని నిర్మూలించేవాడు. 
సుఖాన్ని చేకూర్చే ఆ నిధిని అనుభవించరానికి సమర్థుడు, 


అహ్మోనంద నిధిర్మహాఐలవతాహంకార ఫోరాహినా. 

'సంవేష్టాత్మని రక్ష్యతే గుణమదైళ్చండై 

విజ్ఞానాఖ్యమహాసినా ప్రతిమతా విచ్చిద్య'శీర్షతయం 

నిర్మూల్యాహిమిమం నిధిం సుఖకరం ధీరోజ.నుభోక్తుం క్షమం; 309 
శరీరంలో కొంచెమైనా విషదోషస్ఫూర్తి ఉన్నంతకాలం ఆరోగ్యం కల్లరుగదా, 


అలాగే అహంకారం కొంచెమైనా ఉన్నరితకాలం యోగికి ముక్తి లభ్రీంపదు. 
అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకొని ఆ అహంకారంవల్ల కలిగే నానావికల్పాలనీ 
తొలగించుకొని ప్రత్యగాత్మకు చెందిన వివేకం పొందడంవల్ల ముముక్షువు “అహం 
బ్రహ్మాస్మి” అనే తత్త్వాన్ని పొందుతాడు. నేను చూస్తున్నాను నేను వింటున్నాను 
'మొడరైన వానియందు కరృత్వరూవమైన అహంకారాన్ని వేగంగా విడిచిపెట్టు. అది 
వివిధ వికారాలలో ఉంటుంది. నీ స్వరూపమైన ఆత్మను కప్పిపుచ్చుతూ ఉంటుంది. 
నీవు సఖస్వరూపుడివి. ప్ర నీకు జనన మరణ జరాదుఃఖాలు ఎక్కువగా 
గల సంసారం అనాత్యయన దేహాధికమండు నేను అనే అహంకారబుద్ధి కల్లడంచేతనే 
ప్రాప్తించింది. 


నువ్వు సత్‌ స్వరూపుడివి అద్వికీయుడివి. చిన్మయుడివి. సర్వాధిపతివి. 
'ఆసందమూర్తివి, అనవద్యకీర్తి. నిర్వికారుడివి. అట్టి నీకు అహంకార రూపమైన 
'అధ్యానే సంసారం. మరొకటి కాదు. అందువల్ల తింటున్నవాని కంఠంలో ముల్లు 
వంటిది ఈ అహంకారం, ఆది నీ శత్రువు వంటిది దాన్ని విజ్ఞానమనే 
మహాఖర్గంతో ముక్కలుగా నరుకు. స్ఫుటంగా భాసించే ఆత్మ సామ్రాజ్య సుఖాన్ని 
నీ ఇష్ట ప్రకారం అనుభవించు. అహరికారాదుల నుండి మనస్సుని మరల్చుకొని 
విషయాలపై రాగాన్ని విడిచిపెట్టి ఆత్మసుభానుభూతిచే బ్రహ్మమునందు పరిపూర్ణంగా 
నిర్వికల్పుడవై క్రియారహితుడవై ఉందు. 


4 


న. 


వివేకచూడామణి 
వాసనల ప్రాబల్యం 


గొప్ప శక్తిగల అహంకారం సమూలంగా విచ్చిన్నమైనప్పటికీ ఒక్క క్షణం 
మనస్సు ఆ అహంకారాన్ని స్పృశిస్తే మళ్లీ అది బాగా జీవాన్ని పొందుతుంది. 
వర్షాకాలంలో గాలిచే మేఘం బహుధా విస్తరించినట్లు వందల విక్షేపాలని 
(నంకల్పాలని) కల్గిస్తుంది. ' ఆ కారణంచే శత్రువైన అహంకారాన్ని అరికట్ట, 
విషయచింతనకు అవకాశం అవ్వకు. ఎండిన నిమ్మచెట్టుని నీళ్లు చిగిరింపజేసినట్లు, 
విషయచింతన అహంకారాన్ని బాగా బ్రతికించడానికి హేతువు అవుతుంది. 


దేహమే నేను ఆని స్థిరంగా ఉన్నవాడు. కోరికలు గలవారు అవకాదు. 
ఈ దేహం నేను కాదు అని దృఢంగా నమ్మినవాడు కామి కాలేదు. విషయచింతన 
'పరత్వమే భేదబుగ్ధిని పెంచుతుంది. సంసారబంధానికి హేతువు అవుతుంది. 


కార్యం బాగా పెరుగుతూ ఉంటీ బీజం బాగా వృద్ధి పొందుతోందని 
విశదమవుతోంది. కార్యనాశంవల్ల భీజనాశం అవుతుందీ. కాబట్టి కార్యాన్ని 
నిరోధించాలి. కార్యమనగా విషయలింతన. డానికి బీజం జన్మాంతరవాసన. 
విషయశింతన పరిహరిస్తే వాసనాక్షయమవుతుందని తాత్పర్యం. _ వాసన వృద్ధి 
పొందడంచేత విషయానుభవరూపమైన కార్యం కూడా పెరుగుతుంది. కార్యవృ 
చేత వాసనకూడా అనేక విధాలుగా వృద్ధి పొందడంవల్ల పురుషునికి సంసారం 
తొలగదు. 


యతి సంసారబంధాన్ని త్రెంచుకోడం కోసం వాసననీ అలాగే దానివల్ల 
కార్యాన్నీ కూడా బాగా నాశనం చేసుకోవాలి. విషయచింతన, విషయాన్ని 
అనుభవించడం అనే రెండింటివల్ల వాసన వృద్ధి అవుతుంది ఆవిధంగా పెరిగిన 
ఆ వాసన పురుషునికి సంసారాన్ని కల్గిస్తుంది. కాబట్టీ ఎల్లప్పుడు జాగ్రత్‌ స్వప్న 
సుషుప్తి అవస్థలు మూడింటిలో కూడా వాన, విషయచింతన, బాహ్యానుభవం అనే 
మూడూ క్షయమవడానికి ఉపాయాన్ని ఆశ్రయించాలి. _ అంతటా అన్ని విధాలా 
సర్వాన్నీ బ్రహ్మముగా దర్శించాలి. సర్వం బ్రహ్మమే అనే భావం దృఢంగా ఉంటే 
ఆ వాసన విషయచింతన బాహ్యానుభవం అనే మూడూ లయమవతాయి. 


బాహ్యూక్రియానాశం (విషయానుభవనాశం) అయినప్పుడు. చింత 


లేదుల నుబ్రహ్ముణ్యిశాస్త్ర 
నాశనమవుతుంది, చింతానాశం వల్ల వాసన క్షయమవుకుంది. వాసన పూర్తిగా 
ఏమీ మిగలకుండా నాశనమవడమే మోక్షం, అదే జీవన్ముక్తి 


డ్రియానాశే భేచ్చింతానాశోన. స్మాద్వాసనాక్షయః 
వాసనా ప్రక్షమో మోక్షః స జీవన్ముక్తిరిష్యతే॥ 318 


చీకటి మిక్కిలి దట్టమైనదే అయినప్పటికీ అరుజకాంతియందు చక్కగా 
లయమయిపోతుంది, అట్లే సత్తుకి సంబంధించిన వాసనా స్ఫూర్తి విజృంభిస్తే 
అవామాది వానన పూర్తిగా లయమవుతుంది. సూర్యుడు ఉదయిస్తే చీకటి 
తొలగుతుంది. చీకటిలో చేసే పనులవల్ల కలిగే అనర్భాల సముదాయంకూడా 
అద్భశ్యమవుతుంది.. ఆవిధంగానే అద్వయమైన (్రహ్మానందరసానుభూతి కల్ణివష్పుడు 
సంసారబంధం ఉండదు. దానికి సంబంధించిన దుఃఖలేశం కూడా ఉండదు. 
రెండూ క్షయమవతాయి. 


కర్మబంధం ఉంటున్నప్పటికీ కనబడుతున్న ప్రపంచాన్ని (ప్రకృష్ణంగా నాశనం 
చేసుకో నేను బ్రహ్మని, ఆనందఘనాన్ని అని గాఢంగా విశ్వసించు. బైటా 
అంతఃశరణంలో కూడా నిగ్రహం పొంది కాలాన్ని గడుపు. 


ప్రమాదం 


థ్రిహ్మమునందు స్థిరంగా ఉంటున్నవ్వుడు ఏనాడూ ఏమరుపాటు 
పొందకాడదు. _ మవాత్ముడూ బ్రహ్మమానస పుతుడూ అయిన సనత్యుమారుడు 
(ప్రమారం మృత్యువు అని చెప్పేడు. జ్ఞానికి తనరూపమైన బ్రహ్మానందాన్ని 
అనుభవించడంలో ప్రమాదంకంటే వేరొక అనర్థం లేదు. ఆ అనర్థంనుండి మోహం, 
దానినుండి అహంకారం, దానినుండి సంసారబంధం కల్గుతుంది. దానివల్ల దుఃఖం 
ప్రాప్తిస్తుంది. 


అతదు పండితుడే కావచ్చు. విషయాలకి అభిముఖుడై ఉంటే అతడ్జి 
బుద్దియొక్క దోషాలచే మరపు జారుడైన పురుషుణ్ణి స్రీవలె విషయానుభవంలో 
ముంచుతుంది. దట్టమైన నాచు క్షణకాలం కూడా స్థిరంగా ఉండదు, అంతటా 
వ్యాపిస్తుంది. అట్లే పరబ్రహ్మమునకు పరాబ్ముఖంగా ఉంటే ప్రాజ్ఞుణ్ణి కూడా మాయ 


47 


= 


వివేకచూడామణి 


ఆవరిన్సంది. లక్ష్యమైన (బ్రహ్మము నుండి మనన్సు జారి విషయసుఖాన్ని 
అనుభవించడంలో ఆసక్తిని పొందితే క్రమంగా ప్రమాదవశాత్తు ఆడుకొనే బంతి 
చేయిజారి మెట్లమీదనుండి క్రిందకు దొర్లి పడినట్లు అధోగతి పాలవుతుంది. 
విషయములందు ప్రవేశించిన మనస్సు ఆయా విషయాలకి సంబంధించిన గుణాలనే. 
'సంకల్పిస్తూ ఉంటుంది. బాగా సంకల్పించడం చేత ఆ విషయాలని అనుభవించాలన్న 
కోరిక కల్గుతుంది. అ కోరికవల్ల పురుషుడు సంసారంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. 
దానివల్ల తన స్వరూపమైన ఆత్మనుండి రూరమవతాడు. ్రస్టుడై అథఃపతనాన్ని 
పొందుతాడు. వాడు వినాశాన్ని పొందడమేగాని తిరిగి బ్రహ్మప్రాప్తికి ప్రయత్నించడు. 
అందువల్ల అన్నివిధములైన అనర్థాలకి కారణమైన సంకల్పాన్ని తప్పక విడిచిపెట్టాలి. 
ఆత్మానాత్మ వివేకంగల ్రహ్మావేర్తకి ప్రమాదంకంటె మృత్యువు మరొకటి లేదు. 
ప్రమాదమే మృత్యువని తాత్పర్యం. _నమాధియందు నమస్తములైన ఇంద్రియ 
వ్యాపారాలని జరికట్టుకొన్నవాడు సిద్ధిని పొందుతాడు. ఆ కారణంగా ఓ వీద్వాంసుడా! 
మనస్సుని చక్కగా ఆత్మయందు లగ్నంచేసుకొని సావధానుడవైయుండు. 

జీవిస్తూ కేవల బ్రహ్మత్వం పొందినవాడు దేహాన్ని విడిచిన తర్వాత కూడా 
ఆ కేవరి బ్ర అనుభవిస్తాడు. బ్రహ్మముకంటె కొంచెమైనా భేదాన్ని అతడు 
చూస్తే అదే అతనికి భయమవుతుందని యజుర్వేదం “పతస్మిన్నుదరమంతరం కురుతే 
అథ తస్య భయం భవతి, ద్వితీయాద్వై భయం భవతి” అని చెప్తోంది, 


జీవతో యస్య కైవల్యం విదేహే చ స కేవల 
యక్‌ కించిత్‌ పళ్యతో భేదం భయం బ్రూతే యజః శ్రుతిః 380 


పండితుడు అనంతమైన పరబ్రహ్మమందు అణుమాత్రంగా అయినా భేదాన్ని 
ఎప్పుడైనా చూస్తే అదే ఆతనికి భయనువుతుంది. బ్రహ్మముకంటె భిన్నంగా దేన్నైనా. 
చూడడమే భయం. వందల శ్రుతివాక్యాలచేత యుక్తులచేశ నిషేధింపబడ్డ దేహాదిక 
మందు ఎవడు అదే నేను అనే భావాన్ని పొందుకాడో వాడు కూడని 
కర్శ్మలాచరించినవాడు. మలినమైన అంతఃకరణంగలవాడు. దుఃఖవరంపరని 
అనుభవిస్తాడు. పరమాశ్శయందు మనస్సుని సంలగ్నం చేసుకోడంలో ఆసక్తిగలవారు. 
సంసారబంధంసుండి విముక్తుడు అవతాడు. తన స్వరూపమైన ్రహ్మళత్వాన్ని 
నిత్యమూ పొందుతాడు. అసత్యమైన దేహాదికమందు మనస్సుని నిల్చుకోడంలో 


4 


men! 8 


వేదుల సుజ్రిహ్మణ్యశ్యా 
ఆసక్తిగలవాదు నశిస్తారు. ఆ భేదం దొంగకానివానియందు, దొంగయందు స్పష్టంగా. 
చూదబదుతున్నట్లే, 


ఇంద్రియ సంయమనంగలవాడు సంసారబంధానికి హేతువైన దేహాదికమందు. 
(అనత్తునందు) అదే నేను అనేభావాన్ని విడిచిపెట్టాలి. స్వయంగా ఆ బ్రహ్మమే నేను 
అనే బ్రహ్మముతో అభిన్నమైన స్థితిని అనువిస్తూ ఉండాలి. తాను బ్రహ్మమే అవడంచేత 
'బ్రవ్మానిష్ట ఎంతో సుఖాన్ని అనుభవింపకేస్తుంది. కనబడుతున్న సంసారదుఖాన్ని ఆ 
బ్రహ్మనిష్ట హరిస్తుంది. మనస్సుని బాహ్యములైన విషయాలపై ప్రసరింపజేయడంవల్ల, 
ఫలంగా అధికమైన దుర్వాసన వృద్ధి పొందుతుంది. కనుక నిత్యానిత్యవస్తు వివేకములరే 
బాహ్యమైన విషయచింతనని గర్తించి విడిచిపెట్టాలి, నిత్యం మనస్సుని పరమాత్మతో 
అనుసంధించుకోవాలి. బాహ్యాచింతనని అరికట్టుకోవడంవల్ల మనస్సు ప్రసన్న 
మవుతుంది. అప్పుడు పరమాత్మ దర్శనం లభిస్తుంది. ఆ పరమాత్మని చక్కగా 
చూడడంవల్ల భవబంధాలు నశిస్తాయి. బాహ్యవిషయచింతనయొక్క నిరోధం 
భవలంధమక్తీకి స్థానం. సత్‌ అసత్‌ వివేకంగలవాడు, వేదవాక్యాలు (ప్రమాణంగా 
'గ్రహించినవాడు పరమార్థాన్ని దర్శించినవాడు, ముముక్షువు అయిన ఏ పందితుడు 
శిశువువలె తన పతనానికి (సంసార ప్రాప్తికి) హేతువయిన అసత్‌ అయిన దేహాదికాన్ని 
ఆధారంగా ఆశ్రయిస్తాను? అదే నేను అని ఎలా భావిస్తాడు? దేహాదికాన్ని అజ్ఞాని 
ఆశ్రయిస్తాడు గాని జ్ఞాని ఎన్నడూ అశ్రయించదు. 


'దేహాదికంతో తాదాత్య బుద్ధిగలవానికి ముక్తిలేడు. సంసారబంధ విముక్తి 
పొందినవారికి దేహాదికమే నేను అనే భావం ఉండదు. నిగ్రలోనున్న వానికి 
జాగ్రవవస్థ ఉండదు. 'జాగరణలోనున్నవానికి స్వప్నావస్థ ఉండదు. దానికి కారణం 
ఆ రెండూ భిన్నగుణాలని ఆశ్రయించియుందదమే. 


ఎవరు అంతఈకరణంలోను బాహ్యజగత్తులోను, స్థిరంగాను కదులుతూను. 
ఉండే సమస్త వస్తువులయందు జ్ఞానమయుడై తన్నే (బ్రహ్మమునే) చూసుకొంటూ 
ఇతరములైన ఉపాధులని అన్నింటీనీ విడిచిపెట్టి అఖండం పరిపూర్ణం అయిన 
'పరట్రహ్మముగా ఉంటాడో అతదు సంసారబంధాల నుండి ముక్తి పొందినవాడు. 


వివేకచూరానుణి 


అంతర్చహిః స్వం స్థిర జంగమేసు 
'ానాత్యరాధారతమూ విలోక్య 


పూర్ణాత్మనా యః స్థిత ఏష ముక్తః॥ 389 

అన్నివిధాలా సర్మం తానే (పరబ్రహ్మమే) అనే అనుభవంకంటె సంసార 

ఐంధ విముక్తికి హేతువు మరొకటి లేదు... సర్వాత్మభావం ఒక్కటే హేతువని 

తాత్పర్యం. దృశ్యమైన దేహాదికాన్ని గ్రహించకుండా ఉండడంవల్ల అ సర్వాత్మభావం 

లభిస్తుంది. సర్వం బ్రహ్మమే అని భావించడంచే సిద్దిస్తుందని భావం, మనస్సుని 
'ఆత్మయందే ఎల్లప్పుడు స్థిరంగా నిల్చడంవల్ల సర్వాళ్శభావం సాధ్యమౌతుంది. 

బాహ్యములైన వస్తువులని అనుభవించదంలో మనస్సుని లీనం చేసుకొని, 

వానికి అనుగుణమైన కర్మ అచరిస్తూ ఈ దేహమే నేను అని దేహాత్మభావంతో 

ఉన్నవానికి దృశ్యమైన దేహాదికాన్నీ గ్రహించకుండా ఉందడం సాధ్యంకాదు. అజ్ఞానికి 

దేహాదికాన్ని విడిచిపెట్టడం సాధ్యంకాదని భావం. సమస్త ధర్మాలకీ కర్మలకీ 

సంబంధించిన విషయాలని విడిచినవారు, నిత్యం ఆత్మనిష్టాపరులు, ఆత్మతత్వం 

తెలిసినవారు, ఎల్లపుడు ఆత్మానందాన్నే కోరుకొనేవారు మాత్రమే ప్రయత్నించి 
దృశ్యాన్ని విడిచిపెట్టగలుగుతారు. వారికి మాత్రమే అది సాధ్యమౌతుంది. 


సమాధి 


వేదాంతవాక్యాలని (శ్రవణం చేస్తున్న సంన్యాసికి “శాంతో దాంత ఉపరతి 
స్తితిక్షుః సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్‌” అని (శ్రుతి సమాధిని 
విధిస్తోంరీ. శమం దమం ఉపరతి తితిక్షగలవాడు సమాధిలో ఉంటూ తనలో 
పరమాత్మను దర్శిస్తాడని భావం. 

డేహాదికమందు పొందిన బాగా శక్తిమంతమైన ఆత్మభావాన్ని నాశనం 
చేసుకోడం పండికులకి కూడా సులభంకాదు. నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా 
మన్నవారికి తప్ప ఇతరులకి ఎవ్వరికీ అది సాధ్యంకాదు. వాసనలు ఎన్నో జన్మల 
నుండి అంటిపెట్టుకొని ఉంటున్నవికదా. 


50 


వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 

విక్షేవశక్తి పురుషుణ్ణి ఆవరణశక్తికి చెందిన అహంకారరూపమైన మోహంతో 

బాగా కలుపుతుంది. అనాత్యయైన దేసోదికమందు 

భావం. అనంతరం దానిగుణాలవల్ల సంసారంలో కూలుస్తుంది. విక్షేపశక్తిని 

జయించడం ఎంతో కష్టం. అవరణశక్తిని నిశ్శేషంగా తొలగించుకొన్నప్పుడు అది 

సాధ్యమౌతుంది. పాలసీ నీళ్ల స్పష్టంగా విడద్‌సకొన్నట్లు దృక్మనీ దృశ్యాన్నీ సృష్టంగా 

విభజించుకొన్నప్పుడే ఆత్మని ఆవరించియున్న అవరణశక్తి తనంతటతానే నశిస్తుంది. 
దృక్కు అంటే ప్రత్యగాక్మ. 


తద్చిన్నంగా అధ్యాసవల్ల గోచరించే దేహాదికం విశ్వం సర్వం దృశ్యం. ఈ 
రెండింటి విభాగం అనుభవంలోకి వచ్చినప్పుడు ఆవరణశక్తి తానంతటతాను 
నశిస్తుంది. అలా నకించినప్పుడు మిథ్యావస్తువైన అనాత్మయందు మనస్సుయొక్క 
ప్రవృత్తి ఉండదు. అప్పుడు ప్రతిబంధరహితమైన ఆత్మవస్తువు నిస్సంశయంగా 
అనుభవింపబడుతుండి, 


స్పష్టమైన జ్ఞానంవల్ల నిర్వష్టమైన నిత్యానిత్యవస్తువవేకం దృక్కు దృత్యం అనే 
పదార్థాల తత్త్వాన్ని విభజిస్తుంది. దానితోపాటు మాయచే కల్చింపబర్ద మోహబంధాన్ని 
(దేహాదికమందు ఆత్మభావాన్ని) త్రెంచుతుంది. ఈవిధంగా వివేకంవల్ల బంధవిముక్షి 
'పొందినవానికి తిరిగి సంసారం ప్రాప్తించదు. స్ట 


pu అనో 
పదార్థతత్వమ్‌ 
ఛినక్తి సనా 
యసష్మాద్విమక్షస్య పువర్న సంసృతి 3 

పరుడు (ఈశ్వరుడు) అవరుడు (జీవుడు) అభిన్నులని పరావరులకు 
బోధించే జ్ఞానమనే అగ్ని అవిద్య అనే అడవి సమస్తాన్నీ దహిస్తుంది, వ. 
అద్వైకానుభవం కలినవానికి తిరిగి సంసారానికి బీజం ఉండనే ఉండదు. 

స్ఫుటమైన అత్మదర్భనంవల్ల (1) అవరణశక్తి తొలగుతుంది. (2) మిధ్యాజ్ఞానం 
(అనిశ్యమైన దేహాదికమే నిత్యమనే భావం) నశిస్తుంది. (8) విక్షేపశక్తివల్ల కలిగే 
దుఃఖం నివర్తింపబడుతుంది. రజ్ఞువును చూసి సర్బమని బ్రాంతిపడ్డవాడు ఆ 


51 


wr స 


వివేకచూడామణి 

రజువుయొక్క స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకొన్నప్పుడు పై మూడూ కూడా 
విశదమౌతాయి. రజ్జువుని చూసి మోహంచేత రజ్ఞువుగా తలపకపోవడంతో ఆవరణశక్తి 
తొలగుతుంది, దానితోపాటు రజ్ఞవునందు సర్బజ్ఞానం పొందడంలో కలిగే మిథ్యాజ్ఞానం, 
అలాగే నర్చభావనలో విక్షేపశక్తివల్ల కలిగే భయకంపాదులు పొందడం కూడా 
రజ్ఞువుయొక్క యభార్థరూపాన్ని గ్రహించినప్పుడు తొలగిపోతాయి. 


అగ్నియొక్క సంయోగం పొందదంవల్ల జడమైన ఇనుము వివిధ రూపాలు 
పొంది (బ్రాంతివల్ల) వివిధ నామాలతో వ్యవహరింపండుతుంది. అలాగే బుద్ధి సత్తు 
(ప్రత్యగాళ్ళ) యొక్క సంపర్మేం పొంది రూపరసాది మాత్రల రూపంతో విజృంభిస్తుంది. 
ఆ బుద్ధియొక్క కార్యమే ఆవరణశక్తి మిధ్యాజ్ఞానం, లిక్షేపశక్తి అనే మూడూ. కనుక 
అ మూడూ అసత్యమే, మిథ్యగా పరిగణింపదగ్గదే. రజ్ఞువునందు సర్బ ్రాంతిని 
సౌందడం వంటివే. _స్వన్నంలో పొందిన విషయానుభవం వంటివే. మనస్సులో 
వివిధ సంకల్పాలు పొందడం వంటివే. అందుచేత అహంకారంతో ఆరంభించి 
చేహంవరకుగల విషయాలు అన్నీ సశ్వరజస్తహెగుణాశ్ళకమైన ప్రకృతి యొక్క వికారాలే. 
క్షణంలో మార్చు పొందుతూ ఉంటాయి. అవి ఆత్మగా పరిగణింపదగ్గవి కాపు. అత్మ 
పుట్టేది పొందబడేది మార్చు పొందేది కూడా కాదుగదా. 


ఆత్మ నిత్యం. అద్వయం అఖండం చిద్రూపం ఏకం బుద్ధి మొదలైనవానికి 
సాక్షి సత్‌ అసత్‌ అనే రెండింటికీ విలక్షణమైనది. నేను అనే జ్ఞానంచేత 
కెలుసుకోదగ్గది. (ప్రత్యగాత్మరూపం. _ సదానందఘనం. పరాత్మ. పండితుడు 
ఈవిధంగా సత్‌ అసత్‌ అనేవానిని విడదీసుకొని తనస్వరూపమైన జ్ఞానాన్ని ఆధారంగా 
చేసుకొని తత్వాన్ని నిశ్చయించుకొంటూ తాను అఖండమైన జ్ఞానరూపేం ఆత్యస్వడాపం 
అని తెలుసుకొంటాడు. అనాత్యయైన దేహారికంనుండి స్వయంగా ముక్తుడై శాంతిని 
పాందులాడు. 


నిశ్చలమైన సమాధిలో ఉండడంవల్ల అద్వైతానుభవం కల్లినప్పుడు అజ్ఞాన 
హృదయగ్రంధి నిశ్శేషంగా విడిపోతుంది. పరమాత్మ అద్వితీయం. నిర్విశేషమైనది. 
నువ్వు నేను ఇది అనే వ్యవహారం కేవలం బుద్ధియొక్క దోషంచే మాత్రమే 
ఏర్పడుతోంది. ఆత్మతత్తాన్ని నిత్యం భావిస్తూ సమాధిలో ఉన్నవానికి సర్వవికల్పాలు 
నశిస్తాయి. 


52 


వేదుల నుత్రిహ్మణ్యశాస్ట్ర 

శమం దమం పరహోపరతి క్షమ కలిగి యకి సమాధిలో ఉంటూ తానే 

సర్వం అయినట్లు అనుభవిస్తాడు. ఆ సర్వాత్శభావాన్ని అనుభవిస్తూ ఉండడంవల్ల 

అజ్ఞానాంధకారంనుండి కల్గిన సమస్త వికల్పాలు దహింపబదతాయి. దానివల్ల అతడు 
నిట్మియడు నిర్వికల్బుడు అయి సుఖంగా ఉంటాడు. 


శాంతోదాంతః పరముపరతః క్షాంతియుక్తః సమాధిం 
కుర్వన్నిత్యం కలయతి యతి: స్వస్వ సర్వాళ్ళ భావమ్‌ 
శేనావ... విద్యాతిమిర జనితాన్‌ సాధు వగ్వా వికల్పాన్‌ 
అహ్యోక్సత్యా నివసతి సుఖం నియో నిర్వేకల్బణ 356 


సమాధిలో ఉంటూ ప్రశ్యగాత్మయందు బాహ్యమైన చెవి మొదలైన ఇంద్రియ 
న nn నం ను. 
వారే సంసారబంధ విముక్తులు వేదాంత పంక్తులు విని అహం బ్రహ్మా౬స్మ్‌ అని 
అనుక్కొనేవారు ముక్తులు కాలేరు. 


పరమాత్మ ఏకం అద్వితీయం అయినప్పటికీ వివిధములైన ఉపాధులలో 
ఉంటూ భిన్నత్వం పొందుతోంది. ఉపాధులు తొలగితే స్వయంగా 
ప్రకాశిస్తుంది. అఖందరూపంతో అనుభవింపదడుతుంది. కనుక విద్వాంసుడు 
'ఉపాధిని లయం చేసుకోదంకోసం నిర్వికల్పసమాధినిష్పుడై ఉండాలి. బ్రహ్మమునందు 
ఏకనిష్టతో లీనమైనవాడు బ్రహ్మమే ఆవతాదు. పురుగు ఎల్లప్పుడు 'తుమ్మెదనే 
ధ్యానిస్తూ తుమ్మెద అవతోందిగదా, అలాగే యోగి పరమాత్మ తత్త్వాన్నే నిత్యం 
ఏకనిష్థతో ధ్యానిస్తూ వరమాతృతత్వాన్ని పొందుతాడు, 


'పరమాత్యతత్యం అత్యంత సూక్ష్మమైనది. చే పాందబదేది 
కాదు. రాగద్వేషాది రహితమైన (శుద్ధమైన) బుద్ధిగల పండితునిచే నిర్వికల్ప 
'సమాధియండు ' సూక్ష్మవృత్తిచే మాత్రమే తెలునుకోదగ్గది. పటంలో పెట్టబర్ధ 
బంగారం తనలోని రాగి మొదలైన మలాన్ని కోల్పోయి శుద్ధమవుతుంది. అలాగే 
మనస్సు ధ్యానంచేత రజస్తమోగుణాలకు చెందిన - రాగర్వేషాదిరూసమైన మలాన్ని 
కోల్పోతుంది. యథార్థతత్తాన్ని (బ్రహ్మతత్వాన్ని) పొందుతుంది. 


నిరంతరం అభ్యాసంవల్ల “అహం (్రహ్మాస్మి" అని ధ్యానిస్తూ అదరణలో 
5 


వవేకచూడామణి 


అనుభవిస్తూ ఉండడంవల్ల మనస్సు పక్వమై (బ్రహ్మమునందు లయమవుతుంది. 
ఆప్పుడు ఆ సమాధి నిర్వికల్పమైనని అవుతుంది. తనదైన అద్వయానందరసాన్ని 
అనుభవింపజేస్తుంది. అద్ది సమాధిచేత సమస్త వాసనలకి సంబంధించిన గ్రంథి 
(ముడి) విడుతుంది. అఖిల కర్మలు నశిస్తాయి. లోపల బైటా అంతటా ఎల్లప్పుడు 
తనరూపమైన ఆనందరసం తనంతట తానే అప్రయత్నంగానే స్ఫురిస్తుంది. అనగా 
అనుభవింపబడుతుంది. 


వేదాంత వాక్యాల శ్రవణంకంటె నూరురెట్న మననం, ఆ మననంకంటె 
నిదిధ్యాస లక్షరైట్లు, దానికంటె నిర్వికల్బసమాధి అనంతంగాను విశిష్టమైనది. 


'గ్రతేః శతగుణం విద్యాన్మననం మననాదపి 
నిదిధ్యాసం లక్షగుణమనంతం నిర్వికల్బకమ్‌॥ 365 


నిర్వికల్ప నమాధిచేత బ్రహ్మత్వం స్ఫుటంగా పొందబడుతుంది. (బ్రహ్మతత్వ ప్రాప్తికి 
నిర్వికల్పసమాధి తప్ప మరొకమార్గం లేదు. మనోగతి చంచలమైనది. ఇతరములైన 
అనాత్మవస్తువుల జ్ఞానంతో బాగా కలిసిపోతుంది. కాగా ఇంద్రియాలని నిగ్రహించు 
కొన్నవాడవై ఎల్లప్పుడు నిరంతరం విషయవాసనల (రాగద్వేషాదుల) నుండి శాంతించిన 
మనన్సుగలవాడవై (ప్రత్యగాశ్యయందు మనస్సుని నిల్చి స్థిరంగా ఉంచు. కేవలం 
'బ్రహ్మమునే దర్శిస్తూ అనాదియైన అవిద్యచే గలిగిన అంధకారాన్ని ధ్వంసం చేనుకో, 


యోగ సాధనాలు 


మౌనం అపరిగ్రహం (దేన్నీ దానంగా పుచ్చుకోకుండా ఉంచడం) ఆశలు 
కోరికలు లేకుండా ఉండడం నిత్యం ఏకాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకోడం 
అనేవి చిత్తవృత్తి నిరోధానికి (యోగానికి) ప్రథమద్వారం. 


ఏకాంతంగా ఉండడం ఇంద్రియాలు తమతమ పనులు చేయకుండా 
ఉండడానికి హేతువు. చిత్తనిరోధానికి దమం సాధనం. అహంకారరూపమైన 
వాసన శమంచేత పోతుంది. వాసన పోవడంవల్ల స్థీరంగా బ్రహ్మానందరసానుభవం 
కల్గుతుంది. ఆ కారణంవల్ల యోగియైన ముని ఎల్లప్పుడు తప్పక ప్రయత్నించి 
చిత్తనిరోరం ఆచరించాలి. 


54 


దుల సృ్రవ్వుణ్యశాస్ట్ర 


ఏకాంత స్థితిరింద్రియోపరమకే హేతుర్ణమశ్చేతనః 
సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా 
తేనానందరసానుభూతిరచలా (బ్రాహ్మీ సదా యోగినః 


తస్మాచ్చిత్త నిరోధ ఏవ సతతం కార్యం ప్రయత్శాన్మునే॥ 369 


వాక్కుని మనస్సులో లయం చేసుకో. మనస్సుని బుద్ధియందు, ఆ బుద్ధిని 
బుర్జకి నష చైతన్యమందు (కూటస్టమైన ఆత్మయందు), దాన్ని నిర్వికల్బసమాధిలో 
పరమాత్మయందు పూర్తిగా లయం చేసుకొని పరమశాంతిని పొందు. దేహం ప్రాణాలు 
ఇంద్రియాలు మనస్సు బుద్ధి మొదలైన ఉపాధులయొక్క వృత్తులతో మనమ్సు బాగా 
కలిస్తే యోగికి ఆయా ఉపాధులకు చెందిన భావాలు ఈ ఆ కారణంగా 
మునియైనవాడు మనన్సునీ ఆయా ఉపాధుల వృత్తులతో కలియకుందా. 
నిరోధించుకోవాలి. ఆవిధమైన నివృత్తిచేత చక్కగా సర్వవిషయాల ఉపశాంతికి చెందిన 
సుఖం లభిస్తుంది. అప్పుడతను ్రహ్మానందరసానుభవంలో ఎప్పుడూ మునుగుతూ. 
తేలుతూ ఉంటాడు, మైన వైరాగ్యం గలవానికి మాత్రమే అంతరింద్రియ 
'ఐహిరింద్రియ వ్యాపారాలని విడిచిపెట్టడం శక్యమవుతుంది. మోక్షప్రాప్తికి విరక్తుడే 
'అంతరింద్రియ బహిరింద్రియ సంపర్మాన్ని విడిబిపెడ్డాడు. బ్రహ్మమందు 
ఉన్న విరక్తుడు మాత్రమే బాహిరములైన విషయములతోను, ఆంతరములైన 


, అహమాదులకోను అనుబంధాన్ని విడిచిపెట్టడానికి సమర్థుడు. 


ఓ వివేక మోక్షసౌధు అగ్రభాగాన్ని ఎక్కడానికి పక్షికి రెండు రెక్కలువంటివి 
ముముక్షువుకి వైరాగ్యం జ్ఞానం అనే రెండు మార్గాలు అని బాగా తెలుసుకో. ఆ 
రెండూ తవ్ప మరొక మార్గంచే మోక్షసౌధాగ్రభాగాన్ని చేరడం సాధ్యపడదు. 
పరిపూర్ణమైన వైరాగ్యంగలవానికి నిర్వికల్బ సమాధి కల్గుతుంది. దాన్ని పాందినవానికే 
దృధమైన జ్ఞానం కల్గుతుంది. ఆత్మతత్వం బాగా తెలిసినవానికే సంసారబంధం 
నుంది ముక్తి లభిస్తుంది. అట్టి ముక్తునికే నిత్యమైన సుఖం ప్రాప్తిస్తుంది. 
'అహ్మానుభూతి లభిస్తుందని తాత్పర్యం, 


యోగికి వైరాగ్యంకంబె సుఖాన్ని కల్గించేది మరొకటి లేదు. ఆ వైరాగ్యం 
శుద్ధమైన ఆత్మజ్ఞానంలో కూడుకొని ఉన్నప్పుడు స్వస్వరూవమైన ఆనందసామ్రాజ్యాన్ని 
 అనుభవింపకేస్తుంది. అది నిక్యముక్తికాంతాప్రొప్తిక్‌ ద్వారం. కాబట్టి మోక్షంకోసం 


5 


వివేకచూడామణి 


అంతటా ఏమాత్రమూ స్పృహా పొందకుందా ఎల్లవుదూ వరబ్రహ్మమునకు 
సంబంధించిన స్పృహను పొందు. 


విషతుల్యములైన రూపరసాది విషయములందు ఆశని శ్రెంచుకో: అది 
మృత్యువుని కల్గిస్తుంది. ఇది నా జాతి. ఇది నా కులం. బ్రహ్మచర్యాది 
'ఆక్రమాలలో ఇది నా ఆశ్రమం ఆనే అభిమానాన్ని విడిచిపెట్టు... వానికి చెందిన 
కర్మలని దూరంగా విడిచిపెట్టు. అసత్తు అయిన దేహాదికమందు ఆశ్మబుద్ధిని (అది 
నేనే అనే భావాన్ని) సాందకు. ప్రత్యగాశ్మయందు ప్రజ్ఞను చూపించు. నువ్వు 
ధష్టవి. నిర్మలుడివి స్వభావంచే అద్వితీయ పరభ్రహ్మవి, 

అశాం ఛింది విషోసమేషు విషయేష్వేపైన మృత్యోః సృతిః 

త్యక్త్వా జాతి కులాశ్రమేష్యభిమతిం ముంచాతి దూరాత్రియా: 

'దేపోదావనతి త్యజాత్మ ధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని 

త్వం ద్రష్టాస్యమలోః సీ నిర్హయ పరం ట్రహ్మాస్‌ యద్వస్తుత। 378 

న పరబ్రహ్మమందు మనస్సుని స్థిరంగా నిల్బుకో. కర్మేంద్రియాలనీ 

Pe; తమతమ స్థానాలలో pay, sam 
దేహస్థితిని ఉపేక్షించు. బ్రహ్మత్యెక్యాన్ని పొందు. బ్రహ్మమయుడవై అఖండమైన 


మనోవ్యత్తితో ఎల్లప్పుడు మనస్సులో బ్రహ్మానందరసాన్ని తృప్తిగా ట్రాగు. శూన్యమలైన 
ఇతర ్రమలవల్ల నీకు ఏమి ప్రయోజనం చేకూరుతుంది? 


అక్ష్మే బ్రహ్మణి మానసం రృధతరం సంస్థావ్య న 
స్వస్థానే వినివేశ్య నిశ్చల తనుశ్చోపేక్ష్య 
అహ్మోత్యెక్యము' 


అనందరూపమైన ప్రత్యగాత్యని ఎప్పుడూ చింతించు. ఆ ప్రత్యగాత్మ స్వయం ప్రకాశకం. 
ఇంద్రియాలు మొదలైన సమస్తానిడీ సాక్షి విజ్ఞానమయకోశంలో ఎప్పుడూ వెలుగుతూ. 


ఉంటుంది. అసత్తుకంటె విలక్షణమైనది. సద్రూపమైన ఆ ప్రత్యగాత్మని అఖండమైన 


56 


వేదుల సుక్రహ్మర్యశాస్ర 
మనస్సు యొక్క వృత్తిలో నిల్చుకొని ఆదే స్వరూపమని భావించు (బ్రహ్మముకంఠె 
మరొకవస్తువ ఉన్నదనే జ్ఞానాన్ని పొందకుండా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ అదే వీ 
రూపమని స్పష్టంగా తెలుసుకో, _(ప్రత్యగాత్మయే నేను అనే భావాన్ని గట్టిపరుచుకాని 
అహంకారారులందు ఆత్మభావాన్ని విడిచిపెట్టు. అహంకారం మొదలైనవి ఘటం 
పటం (బట్ట) వంటివి వానియందు ఉదాసీనతను పొందు, 


సర్వసాక్షిగ్రా ఉండే నీ స్వరూపమందు (ప్రత్యగాశ్మయందు) 
రాగక్వేషాదులు అనే నులంలేని శుద్ధమైన అంతకరణమును అయం చేసి నెమ్మదిగా 
నెమ్మదిగా నిశ్చలత్వం పొందుతూ అ పిమ్మట అఖండమైన పరబ్రహ్మమును 
అనుభవించాలి. నీ అజ్ఞానంచే కల్పింపబడ్డ దేహం ఇంద్రియాలు ప్రాణం మనస్సు 
అహంకారం మొదలైన ఉపాధులనుంది విడువడిన అఖండం పరిపూర్ణం అయి 
ఆకాశంవలె ఉండే పరమాత్మను దర్శించు. 


ఘటం కలశం కుసూలం (పాణక) సూది మొదలైన వందల ఉపాధులలో 
ఆకాశం ఉంటున్నప్పదీకీ అది ఆ ఉపాధుల నుండి విడిపోయి వేరుగానే ఉంటుంది. 
అద్బితీయంగానే ఉంటుంది. ఆకాశానికి బహువిధాలుగా ఉండే స్థితి లేదు. అదీ 
ఆకాశంవలెనే శుద్ధం పరం అహమాదులనుండి వేరయినది అయిన ప్రత్యగాత్మ 
కూడా అద్వికీయమే. (బ్రహ్మనండి స్తంబ (గడ్డిపోచ) పర్యంతం ఉన్న ఉపాధులన్నీ 
అసక్యమైనచే కనుక ఏకం అఖండం నీ స్వరూపం అయిన పరమాత్మని తప్పక 
చూడవలసిందే. 


ఈ విశ్వం పరమాత్మయందు భ్రాంతిచే మాత్రమే కల్పించబడింది. వివేకం. 
కలిగీతే భ్రాంతి తొలగుతుంది. విశ్వం ఆ రూపంలో గాక బ్రహ్మముగానే భాసిస్తుంది. 
'ఖ్రాంతిచే మాత్రమే శ్రాదు సర్బంగా కనబడుతుంది. ధ్రాంతీ తొలగితే సర్పత్వం 
నశిస్తుంది. ఆ వస్తువు రజ్ఞవుగానే తెలియబడుతుంది. నిత్యానిత్య వస్తువివేకం. 
కల్గినప్పుడు అంతా ట్రహ్మముగానే అనుభవింపరుతుంది. (్రాంతివల్ల కలిగే విశ్వం 
కూడా (బ్రహ్మముగానే స్పష్టమవుతుంది. ్రహ్మాభిన్నంగానే రర్శింపబడుతుంది. 
భ్రాంతి తొలగితే (బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు శివుడు ఈ విశ్వం సర్వం కూడా నీరే 
అవుతావు, అంటే పరబ్రహ్మమే. నీకంటె వేరుగా కొంచెం కూడా ఏదీలేదు, 
సర్వం పరబ్రహ్మమే. 


ఇ న 


వివేకచూడామణి 


ఈ విశ్వంలో లోపల బైట ముందు వెనక పశ్చిమంలోను ఉత్తరులోను 
మీదా క్రిందా అంతటా ఉన్నది నీవే. పరమాత్మయే. నీటిలోనున్న కెరటాలు నురుగ 
సుళ్లు బుడగలు మొదలైనవి అన్నీ జలమేగదా. అలాగే దేహంతో ఆరంభించి 
అహాంకారంవరకు గల సర్వమూ చిత్తే, విశుద్ధం అద్వితీయం అయిన (బ్రహ్మమే, 
వాక్కుకోను మనస్సుతోను తెలియబడుతున్న ఈ సర్వమూ సత్తే మాయాస్వరూపికియెన 
'ప్రకృతియొక్క పరిధిలోనున్న ప్రతి వస్తువూ సక్తే, సత్తుకంటె భిన్నమైనది ఏదీలేదు. 
కలశం ఘటం కుంభం మొదలైన వ్యవహారం కల్గినది మట్టికంటె వేరుగా ఏదైనా 
ఉన్నదా? లేదుగదా. అంతా మద్టియేగదా. మాయ అనే కల్లుచే మత్తెక్మినవాదు. 
నేను అని పలుకుతూ ఉంటాడు. 


క్రియలని కూరుస్తూ “యత్ర నాన్యత్పశ్యతి నాన్యచ్చృణోతి నాన్యద్విజానాతి. 
స భూమా అని శ్రుతి ద్వైతం లేదని భ్రాంతివల్ల కల్గిన అధ్యాసని పోగొట్టుకోడం 
చెప్తోంది. దేనియందు మరియొకదానిని చూడదో వినదో శెలుసుకోదో అది భూమ 
(పరమాత్మ) అని భావం. పరమాత్శకంటె వేరుగా మరొకటి లేదని తాత్పర్యం. 


పరబ్రహ్మము ఆకాశంవలె నిర్మలమైనది. నిర్వికల్బమైనది. హర్భులు లేనిది. 
ఏమాత్రంకూడా కదలిక లేనిది. మార్చుపొందనిది. లోపలా బైటా శూన్యమైనది. 
అనన్యమైనది. అద్వయమైనది. అట్టి వరబ్రహ్మమే నీవు. ఇంతకంటె 
తెలుసుకోదగ్గది ఉన్నదా? ఇంతకంటె పరమాత్ననుద్ధేశించి చెప్పవలసింది ఇక్కడ 
ఎక్కువగా ఏమి ఉన్నది? జీవుడు స్వయంగా బ్రహ్మమే. పరమాణువు నుండి ఈ 
జగత్తు వరకు గల సర్వమూ అద్వితీయమని కూడా (శ్రుతి 
చెప్తోంీ. “అహం ట్రహ్మాస్మ” (నేను బ్రహ్మమును) అనే అనుభవంగల జ్ఞానులు 
బాహ్యనిషయాలు పూర్తిగా విదిబిపెడ్డారు. సృష్టంగా బ్రహ్మత్వం పొంది ఎల్లప్పుడు 
చిదానందస్వరూపులై ఉంటారు. ఇది నిశ్చయం. 


వక్తవ్యం కిము విద్యతే. త్ర బహుధా (బ్రహ్మైవ జీవః స్వయం 
అహ్మైకజ్ఞగదావరాణు సకలం బ్రహ్మాద్వికీయం (్రతేః 
'అహ్హైవాహమితి ప్రబుర్ధమతయః సంత్యక్త బాహా స్ఫుటం 
'బ్రహ్మీథూయ వసంతి సంతత చిదానందాత్మనైన ధ్రువమ్‌! 395 


వేదుల సుబ్రహ్మణ్యిశార 
'మలమయపైన స్టూలదేహమందు ఆ పిమ్మట ప్రాణమయమైన బింగదేహ 
మందు అహంకారంవల్ల కల్గిన అశని విడిచిపెట్టు. చేదములందు వర్ణింపబడినది, 
నిత్యమైనది, ఆనందస్వరూపమైనది అయిన (్రత్యగాత్మయే నేను అని తెలుసుకొని 
'ిహ్మమై ఉందు, శవరూపమైన ఈ శరీరమే నేను అని ఎంతకాలం భావిస్తాడో 
ఆ వ్యక్తి అంతకాలం అసవిత్రుడు. ఇతరులనుండి క్లేశం పొందుతాడు. జననం 
మరణం వ్యాధి నరకంకూడా అతనికి ప్రాప్తిస్తాయి. తాను శుద్ధం అచలం పరమేశ్వర 
స్వరూపం అని ఎవరు భావిస్తాడో అప్పుడు అతడు వానినుండి ముక్తుడవతాదు. 
ఈతి ఆవిధంగానే చెప్పింది. తనయందు (ఆక్మయండు) ఆభాసచే 
వస్తువుని తిరస్మరించడంవల్ల స్వయంగా పరిపూర్ణం అర్వితీయం అక్రియం అయిన 
పరబ్రహ్మము తానే ఆనే అనుభూతి కల్గుతుంది. 


నిర్వికల్ప పరబ్రహ్మమందు చిత్తవృత్తి లయం కాగా దేహాదికం విశ్వం ఏదీ 
గోచరించదు. సర్వం ట్రహ్మముగానే భాసిస్తుంది. ఆపిమ్మట వికల్పం అన్నది 
మాటమాత్రంగానే మిగులుతుంది. ఏకం అద్వికీయంగా ఉండే బ్రహ్మమందు విశ్వం 
అన్నది కేవలం అసత్యకల్పనమే. నిర్వికారం నిరాకారం నిర్విశేషం అయిన 
భేదం ఎక్కడనుండి కబ్ణుతుంది? ద్రష్ట దర్శనం దృశ్యం మొదలైనవి 


పరమాత్మయందు 
వవీలేని అద్వితీయం నిర్వికారం నిరాకారం చిర్విశేషం అయిన బ్రహ్మమునందు 


, భేదం ఎక్కడనుండి వచ్చింది? 


'కల్చాంతంలోని సముద్రంవలె పరిపూర్ణమైనది ఏకం నిర్వికారం నిరాకారం 
నిర్విశేషం అయిన పరమాత్మయందు భేదం ఎక్కడ నుండి వచ్చింది? చీకటీ 
వెలుగులో లయమైనట్లు భ్రాంతికి కారణమైన అజ్ఞానం దేనిలో లయమవుతోందో 
ఆ అద్వితీయ పరతశ్వమందు భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఏకంగా ఉండే 
'పరతత్వమందు భేదవార్త ఎలా సంభవిస్తుంది? సుఖం మాత్రమే కల్గిన సుషప్తిదశలో 
ఖేదం ఎవరైనా చూస్తున్నారా? బ్రహ్మజ్ఞానం కల్గడంవల్ల సత్‌రూపమైన నిర్వికల్బ 
'బ్రవ్మమందు విశ్వం ఉండనే ఉండదు. మూరు కాలాలలో కూడా ట్రాడునందు 
సర్పం కనబరదుగదా. ఎండమావియందు ఒక్క జలబిందువు కూడా ఉండదుగదా. 
ఈ ద్వైతం మాయామాత్రమే, పరమార్థంగా ఉన్నది అద్వైతమే అని శ్రుతి చెప్తోంది. 
సుషప్తిదశలో అద్వైతమే అనుభవింపవదుతోంది. అధిష్టానమైన (బ్రహ్మమునందు 
'ఆరోపింపబడ్డ విశ్వారికం ట్రహ్మముకంటె వేరుగా (కేవలశాస్త్ర) పండితులచే 


59 


వివేకచూడామణి 


చూవబదుతోంది. అది యథార్థం కాదు. రజ్ఞువనందు పాము, ఎండమావియందు 
నీరు, మత్యపుచిష్పయండు వెండి ్రాంతివల్ల కల్లినదేగదా,. ఈ వికల్బం చిత్తంవల్లనే 
కల్లుతోంది. చిత్తం లేకపోతే కల్లనే కల్లదు, కాబట్టి ప్రత్యగాత్మ రూపమైన 
పరమాళ్శయందు చిత్తాన్ని స్థిరంగా నిల్పుకో, 


పండితుడు సమాధియందు హృదయంలో పరిపూర్ణమైన పరబ్రహ్మమును 
స్తాడు. ఆ పరః రూవమైనది. కేవలం ఆనందరూపం. 
వ్‌ మ్య Cp నిరీహం (ఏ కోరికలు లేనిది) 
అవధులు లేనిది “ ఆకాశంవంటీది. ' నిష్మలం. నిర్వికల్బం, (ప్రకృతి వికృతి 
శూన్యం, భావనకు అతీతం. సమరసం, అసద్భశం, మనోవృత్తికి సంబంధించిన 
అనుభవవిశేషం. సమస్త బంధాలకీ దూరమైనది (త్రుతివాక్యాలచే సిద్ధమైనది. 
నిత్యం నేను నేను అని అనుక్కొనేది. ముసలితనం మరణం లేనిది. వికల్పములు 
తొలగగా కనిపించే వస్తుస్వరూపం. నిశ్చలంగా ఉండే జలరాశిగా చెప్పవగ్గది. 
నామరహితం, సత్త్వరజస్తమోగుణాల వికారం శాంతింపగా భాసించేది. శాశ్వతం 
శాంతం అద్వితీయం అయినది. 


నీ స్వరూపమైన పరమాత్మయందు అంతఃకరణాన్ని నిల్బుకొని అఖండ 
వైభవంగల పరమాత్మను దర్శించు. సంసారదుర్వాసనలతో కూడిన బంధాన్ని 
ప్రయత్నించి జ్రెంచుకో. నీ పురుష జన్మని సార్థకం చేసుకో, సర్వ ఉపాధుల 
నుండి చక్కగా ముక్తం, అద్వయం అయిన సచ్చిదానందాన్ని నీ హృదయమందున్న 
దాన్ని నిత్యం ధ్యానించు. అప్పుకు మళ్లీ సంసారమార్గంలో పడవు. 

పురుషనికి శరీరం నీడవలె అనుసరిస్తూ కనబడుతుంది. అది అభాసమాత్రమే, 
సత్యమైనది కాదు. కర్శఫలానుభవంకోసం ఆ శరీరం ఏర్పడుతుండి. పండితుడు 
(జ్ఞాని) అట్టి శరీరాన్ని దూరంగా శవాన్ని ఉంచినట్లు ఉంచుతాడు. తిరిగి గ్రహింపడు. 
నిత్యం శుద్ధం జ్ఞానానంరరూపం అయన పరమాత్మను పొంది జడం మలరూపం 
అయిన ఈ ఉపాధిని (శరీరాన్ని) చాల దూరంగా విడిచిపెట్టు. తిరిగి ఎన్నడూ స్మరింపకు. 
అది వాంతి చేసిన వస్తువు వంటీది. జుగుప్పను కల్గించేది. ఉత్తమజ్ఞాని దాన్ని 
సమూలంగా పూర్వజన్మ వాసనలతో కూడా నిర్వికల్ప పరబ్రహ్మమనే అగ్నియందు 
ఎల్లప్పుడు పూర్తిగా దగ్ధం చేసుకొంటాడు, ఆ పిమ్మట స్వయంగా తనదైన శుద్ద 


60 


వేదుల సుబ్రహ్మణ్యశాస్ట్ర 
జ్ఞానానంద స్వరూపంలో ఉంటాడు. ట్రహ్మైక్యాన్ని పొందుతాడని భావం. గోవు 
మెడలోని పూలమాల తనవెంట వస్తోందోలేదో చూసుకోలేదు. అలాగే ఆనందస్వరూప 
మైన పరబ్రహ్మమందు లీనమైన చిత్తవృత్తులు గల తత్వవేత్త ప్రారజ్ఞకర్మ అనే త్రాడులో 
కూర్చబద్డ ఈ శరీరం తనవెంట వస్తోందో లేదో తిరిగి చూడదు. అఖండం 
ఆనుదరూపం అయిన ఆత్మయే తన స్వరూపమని బాగా తెలుసుకొన్ని తర్వాత ఇది 
కావాలి అని దేన్ని కోడకొంటాద? ఈ రేహాన్ని దేఎకోసం పెంచుకొంటాదు? సెద్ధిపొంది 
జీవన్ముక్తుడైన యోగియొక్క ఫలం మనస్సు లోవలా బైటా కూడా ఎల్లప్పుడూ. 
ఆనందరసాన్ని ఆస్వాసించదమే. 


వైరాగ్యంయొక్క ఫలం జ్ఞానం. జ్ఞానం యొక్క ఫలం ఉపరతి. తన 
స్వరూపమైన ఆనందాన్ని అనుభవించదంవల్ల కలిగే శాంతి ఉపరతియొక్క ఫలం. 
వీనిలో ఉత్తరోత్తరం కల్గకపోతే ముందున్నవి నిష్టలమవతాయి. జ్ఞానం కల్గకపోతే 
వైరాగ్యం, ఉపరతి కల్లకపోతే జ్ఞానం, ఆత్మానుభూతినల్ల శాంతి కల్గకపోతే ఉపరతి 
నిషలం అని తాత్పర్యం. వీషయానుభవంనుండి నివృత్తి కలినప్పుడు పరమతృస్తి 
లభిస్తుంది. అది తానయిన అసువమానందం, 


అనుభవిస్తున్న దుఃఖాలకి ఉద్వేగం పొందకపోవడం ఆత్మతత్వ జ్ఞానంయొక్ళ 
'ప్రస్తతఫలం. అజ్ఞానం ఆవరించినప్పుడు జుగుప్ప కలిగించే నానావిధములైన కర్మ 
ఆచరింవబడుతుండి. వివేకం కల్గిన తర్వాత జ్ఞాని అటువంటి కర్మని 
ఎందుకాచరిస్తాడు? జ్ఞానంయొక్క ఫలం అసత్తునుండి నివృత్తి పొందడం. ప్రవృత్తి 
'పౌందడం ఆజ్ఞానంయొక్క ఫలం. ఎండమావి మొదలైన వానియందు జ్ఞాని అజ్ఞాని 
అనే వారియందు గల భేదం స్పష్టంగా చూడబడుతోంది. జ్ఞాని అపత్తు అది 
వెండమావియందు నివృత్తి పొందుతాడు. జ్ఞానికి అసత్తునుంది నివృత్తి కలిగించే 
జ్ఞానంకంటె కనబడే ఫలం ఇంకేముంది? అజ్ఞాని ఆ ఎండమావి సత్యమైనదని 

పొందుతాడు. నిశ్శేషంగా అజ్ఞానగ్రంథి నాశనమైనప్పుడు ఏ కోరికలు 
లేనివానికి కోరదగ్గది ఏముంటుంది? స్వయంగా సంసార ప్రవృత్తికి అతనికి ఏది 
కారణమవుతుంది? 


al 


న. 


వివేకచూడామణి 


అనుభవింపదగ్గ వన్తువునందు వానన కల్గకపోవడం జ్ఞానంయొక్క 
పరమావధి. పరమాత్మయందు లయమైన ఛిత్తవృత్తులు గల యోగియొక్క ఉపరతికి 
మళ్లీ చిత్తవృత్తి కల్ణకపోవడమే పరమావధి, 


బ్రహ్మజ్ఞాని 


బ్రహ్మజ్ఞాని అరురుగా ఉంటాడు. అనంతమైన పుణ్యఫలాన్ని అనుభవిస్తూ 
విదిచిపెడ్డాడు. అతనికి (బ్రహ్మానుభవం శప్ప మరొక వస్తువుయొక్క అనుభవం 
ఉండదు. ఎప్పుడూ నిద్రపోయే స్వభావంగలవానివలె, జాలునివలె (ప్రవర్తిస్తూ 
'దృశ్యమైన జగత్తు సర్వం స్వప్నంలో చూసిసదానివంటిదే అని కలుస్తాడు. అటువంటి 
మహాత్ముడు లోకంలో మాన్యుడు. 

'బ్రహ్మాకారతయా సదా నిర్ముక్త జాహ్యార్థథీ 

రన్యావేదిత భోగ్య భోగకలనో నిద్రాలువద్చాలవల్‌ 

పాట హాం పశ్యన్‌ కది 

రాస్తే క్చిదనంత పుణ్య ఫలభుగ్థన్యః స మాన్యో భువి॥ 426 

బ్రహ్మమునందు మనస్సుని లయంచేసుకొని నిర్వికారుడై నిప్రియుడై 
ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించే స్థితప్రజ్ఞుడు యతి, 

జీవన్ముక్తుడు 

ఎవని చిత్తవ్రవృత్తి జీవబ్రహ్మల బక్యభావమందు మునిగియుంటుందో 
విర్వికల్పంగా చిన్మాతంగా ఉంటుందో అది ప్రజ్ఞ అని చెప్పబడుతుంది. ఎల్లప్పుడు 
రాన్ని పొందేవాడు జీవన్ముక్తుదు. 

'బ్రహ్మాత్మవోః శోధితయోరేక భావావగావానీ 


నా అ మా శద భక కో 
సా సర్వదా థవేర్యస్య స జీవన్ముక్త 428 


వెవనియందు ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందో ఎవడు నిరంతరమైన ఆనందాన్ని 


వేరుల సుబ్రహ్మణ్యశాస్త్రి 
అనుభవిస్తూ ఉంటాడో, ఎవనికి ప్రపంచం విస్మరింపదగ్గదో అతడు జీవన్ముక్తుడని 
చెప్పదగ్గవాడు. జాగ్రరవస్థలోని విషయానుభవాలని అన్నింటిని విరిచినవాడై, 
'ప్రత్యగాత్మయందు లయం చేసుకొన్నవాడై ఉన్నప్పటికీ ఎవడు మెలకువతో ఉంటాదో, 
ఎవని జ్ఞానం వాసనలు లేనిదై ఉంటుందో అతదు జీవన్యుక్తుడు. అతడు శాంతించిన 
'సంసారంగలచాడు, పాండిత్యం ఉన్నప్పటికీ అతడు పాండిత్యం లేనివాదే, చిత్తాన్ని 
కల్గియున్నప్పదికీ లేనివాడు. చిత్తవ్యాపారరహితురని భావం. 


నీడవలె అనుసరిస్తూ దేహం ఉన్నవ్సటికీ అహంకారం మమకారం 
లేకపోవడం జీవన్ముక్తుని లక్షణం. 


వర్తమానేఇవి దేహే సిన్‌ భాయావడనువర్తిని 
అహంతా మమతాః_భావో జీవన్ముక్తస్య లక్షణమ్‌॥ 432 


జీవన్ముక్తుడు జరిగినవానితో సంబంధాన్ని విడిచిపెడ్డాడు. భవిష్యత్తుని 
తలంపదు, తనకు ప్రాప్తించిన దానికి ఉదాసీనత పొందుతారు. స్వభావంచే 
ఆత్మకంటె విలక్షణం, గుణదోష విశిష్టం అయిన ఈ విశ్వంలో అంతటా పరమాత్మనే 
దర్శిస్తాడు. ఇష్టమైనది లభించినా అనిష్టమైనది ప్రాప్తించినా మనస్సులో రెండింటినీ 
సమానంగా చూసుకొంటాడు. ౩ రెండించి విషయంలో పొంగిపోవడం, క్రుంగిపోవడం 
లేకుండా ఒకే స్థితిలో ఉంటాడు. యతియొక్క మనస్సు (్రిహ్మానందరసాన్ని 
ఆస్మాదించడంలో లీనమైయుంటుంది. = ఆంతరములు భాహిరములు అయిన 
విషయముల జ్ఞానం అతనికి ఏమాత్రమూ ఉండదు. ఆది జీవసుక్తుని స్వభావం. 
'దేహం ఇంద్రియాలు మొదలైనవానియందు, చేయదగ్గ కక్శయండు నాది నేను అనే 
భావాలు విడిచి అతడు ఉదాసీనంగా ఉంటాడు. 


శ్రుతీ ప్రమాణంవల్ల జీవుడు బ్రహ్మమే అని తెలుసుకొన్నవారు, భవ 
బింధాలనుండి విముక్తుడు, దు. దేహమందు ఇంద్రియములందు నేనే 
అనే భావాన్నీ అలాగే ఇతరమైన సమస్తమైన వానియందు ఇది అనే భావాన్నీ అతదు 
ఎప్పుడూ పొందడు. ్రజ్ఞవేత ప్రత్యగాత్మకీ బ్రహ్మమునకూ, అలాగే బ్రహ్మమునకు 
విశ్వానికి ఎవ్వడు భేదంలేదని తెలుసుకొంటాడు. సాధుజమలచే పూజింప 
బదుతున్నప్పుడూ దుర్దనులచే వీడింపబడుతున్నప్పుడూ అతడు సమభావంతో 
ఉంటారు. నదీ ప్రవాహాలు సముద్రంలో ప్రవేశించి లీనమైనట్లు ఇతరముదే 

యె 


ఇ ల. 


ప్రేరేషింపబడి విషయాలు అతనియందు చేరి లయమవతాయి. అవి బ్రహ్మమాత్రంగా 
ఉందదంచేత అతనికి వికారాలు కలిగింపవు, అట్టి యతి జీవన్నుక్తుడు. 


'అహ్మవేత్తకి యథావూర్వం సంసారం ఉండదు. ఒకనేళ అతనికి 
నంసారానుభవంగాని ఉంటే అతడు బ్రహ్మతత్వం తెలిసినవాదుకాదు. బ్రహ్మ 
'భావానుభవంగలవాడు బాహిరములైన విషయాలకి ఎన్నడూ అభిముఖుడు కాదు. 
ప్రాచీన జన్మవాసనలచే అతడు సంసారంలో ప్రవర్తిస్తున్నాడు అని అనడం కూడా 
సమంజసం కాదు. ఆతని వాసన ట్రహ్మైక్యాన్ని కల్లించే విజ్ఞావంచేత మందమవుతుంది. 
అత్యంత కాముకుడే అయినప్పటికీ తల్లి విషయంలో అతని కామ్రవృత్తి కలగని 
విధంగా పూర్ణానందస్వరూపమైన బ్రహ్మము అనుభవంలోకి వస్తే జ్ఞానియొక్క వాసన 
క్షీణిస్తుంది. నిర్వికల్ప సమాధిలో ఉన్నవానికి ఒకప్పుడు బాహ్యవిషయ జ్ఞానం 
ఉండవచ్చును. అట్టివాని విషయంలో (ప్రారబ్ధకర్మ అనుభవింపబడుతుందనే 
శుతివాక్యం ప్రమాణమవుతుంది. సుఖాధుల అనుభవం ఉన్నంతవరకు ప్రారబ్ధకర్మ 
ఉన్నట్లే ఫలం లభించిందంటే అంతకుముందు కర్మ ఆచరింపబడియుండాలి. కర్మ 
చేయనివాడు ఎక్కడా ఉండదుగదా, మెలకువ కల్గినప్పుడు స్వప్నంలోని కర్మ సమస్తమూ 
నశిస్తుంది. అలాగే నేను బ్రహ్మము అనే విజ్ఞానంవల్ల కోట్ల జన్మల నుండి వస్తున్న 
'సంచితకర్మ సర్వం లయమవుతుంది. 


కలలో చేసిన గొప్ప పుణ్య పాపకర్మలు మెలకువ రాగానే స్వర్గాన్నో నరకాన్నో 
ఈయవు. తాను అసంగుడు. ఆత్మస్వరూపుడు అని తెలుసుకొని యతి ఏనాడూ 


కొంచెం కూడా భావికర్శలతో ఆకాశంవలె ఇతరమైనవానితో సంబంధాన్ని పొందడు 
అనగా కలియడు. ఘటం అనే ఉపాధిని పొందినప్పటికీ ఆ ఘటంయొక్క ధర్మాలు 
ఆకాశాన్ని అంటవు. కల్లుకుండలో కుండ ఉపాధి. దానికి సంబంధించిన కల్లయొక్క 
దుర్గంధం ఆ కుండలోని ఆకాశాన్ని పొందడు. అలాగే ఆత్మకు దేహం ఉపాధి. అత్మ 
ఉపాధితో కూదుకొనియన్నప్పటికీ ఉపాధియైన దేహం యొక్క ధర్మాలు ఆ ఆత్మకు 
'అంటవ్ల. లక్ష్యాన్ని ఉద్దేశించి బాణాన్ని విడిచిపెడ్తే అ బాణం ఫలాన్ని ఇవ్వకుండా. 
ఊరుకోదు. లక్ష్యాన్ని ధేదించకుండా విడిచిపెట్టడు. అలాగే జ్ఞానోదయానికి పూర్వం 
ఆచరించిన కర్మ ఫలాన్ని ఇవ్వకుండా నశించదు. ఆవుని చూసీ వ్యాఘ్రం అనుకొని 
బాణం విదిచిపెడ్డే అది వేగంగా బలంగా వెళ్లి లక్ష్యాన్ని ఛేడిస్తుంది. "అది అవు అని 
తెలిసినప్పటికీ మధ్యలో ఆగిపోదు. 


“4 


వేల సబ్రహ్మగ్యాతాస్త 

'ప్రారబ్దకర్న మిక్కిలి బలమైనది అనుభవింపకతప్పరు. జ్ఞానుబకి కూడా 

అనుభవం చేతనే ఆది క్షయమవుతుంది. సమ్యగ్‌ జ్ఞానం అనే అగ్నీచేత సంగిత 

ఆగామి కర్మలు పూర్తిగా లయమవతాయి. బ్రహ్మముతో బక్యం పొంది బ్రహ్మమయలై 

ఎల్లప్పుడు ఎవరు ఉంటారో వారికి ఆ మూడు కర్మలు ఏనాడు ఉండవు వారు 
నిర్గుణ పరబ్రహ్మమే అయి ఉంటారు. 


ప్రారబ్ఞం బలవత్తరం ఖలు విదాం ఖోగేన తస్య క్షయః 
'సమ్యగ్‌ జ్ఞాన హుతాశనేన విలయః ప్రాక్‌ సంచితాగామినామ్‌ 
శన్మయతయా యే సర్వదా సంస్థితా 

స్తేషాం తశ్రితయం న హి క్వచిదపి బ్రహ్మైవ తే నిర్గుణమ్‌॥ 454 

ఉపాధితో తాదాత్యం పొందకుండా (దేహమే నేను అనే భావాన్ని 
పొందకుండా) కేవలం “అహం బ్రహ్మాస్మి” అని ఎల్లప్పుడు అద్వైతానుభవంలోనే 
ఉండే మునికి జాగ్రదవస్థలో స్వప్నావస్థ ఉండనట్లు ప్రారబ్ధకర్మానుభనం కొంచెం. 
కూడా ఉండదు. 

నిద్రనుండి లేచినవాడు కలలో తాను పొందిన శరీరమందు, ఆ శరీరంతో 
తాననుభవించిన పడార్థములయందు అలాగే ప్రపంచమందు నేను నాడి ఇది అనే 
భావాన్ని పొందడు. జాగరణలో తానుగానే ఉంటాడు. స్వప్నంలో అనుభవించిన 
అనత్యవస్తువులని యథార్థములని సమర్థించే కోరిక కూడా అతనికి కలడు. 
ఆయావస్తువులని జాగ్రత్త పెట్టుకోడం, ఆ విశ్వాన్ని తిరిగి చూడడం కూడా ఉందదు. 
ఆ అసత్య వస్తువులకి అనుకూలంగా ప్రవర్తిస్తా ఉంటే ఇంకా అతడు నిద్రనుండి 
ముక్తుడు కాలేదని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆ విధంగానే (్రహ్మానుభూతి. 
'పొందుతున్నవాడు ఎప్పుడూ బ్రహ్మముగానే ఉంటాడు. ఇతరమైన వస్తువుని చూడదు. 


స్వష్నంలో చూసిన పదార్ధం వలె బ్రహ్మవేత్తకి ఆహారాన్ని స్వీకరించడం విడిచిపెట్టడం 
కూడా స్పృతిప్రాయమే. 


ఈ దేహం కర్మచే ఏర్పడింది, దానికి ప్రారబ్ధం కల్పింపబడింది. అనాదియైన 
ఆక్యకీ ప్రారబ్బానికీ ఏమీ సంబంధంలేదు. అత్మ కర్శదే నిర్మింపబడలేదుగదా. 
“అజోనిత్యః అని శ్రుతి అత్మపుట్టుకలేనిది నిత్యమైనది అని చెప్తోంది. అది అమోఘమైన 


(ళ్‌ 


య. 


వివేకచూడామణి 


వాక్కు అట్టి ఆత్మ తానే అని భావిస్తూ ఉంటున్న జ్ఞానికి ప్రారబ్ధకర్మ ఎక్కడనుండి 
కల్గుతుంది? దేహమే నేను అనే స్థితి ఉన్నంతవరకు ప్రారబ్ధకర్శ ఉంటుంది. జ్ఞానికి 
దేహమే నేను అనే స్థితి ఇష్టమైనది కాదు. కాబట్టి అతనికి ప్రారబ్ధకర్మ ఉంటుందనేదం 
విడిచిపెట్టదగ్గది. పోనీ, అతని శరీరానికి ప్రారబ్ధకర్మ ఉంటుందని అందామా అంటే 
అది కూడా ట్రాంతియే అవుతుంది. ఎందుకంటే శరీరం భ్రాంతివల్ల కల్గింది గదా, 
'భ్రాంతివల్ల కల్గింది సత్యం కాదుగదా, ఆసత్యమైనది. ఎక్కడనుండి. జన్మిస్తుంది? 
పుట్టనిదానికి నాశం ఎలా సంభవిస్తుంది? అప్పుడు అసత్తు అయిన శరీరానికి 
'ప్రారబ్ధకర్మ ఎలా చెందుతుంది? 


క్ఞానంచేశ అజ్ఞానమూ దానికార్యమూ కూడా సమూలంగా నాశనమవతాయి. 
అని చెప్పినప్పుడు. శరిరం ఎలా వచ్చిండి? అని శంకించే మందమతులకి 


సమాధానంగా బాహ్యదృష్టికో ప్రారబ్ధకర్మ అనేదాన్ని శ్రుతి చెప్తోందిగాని పండితులకి 


దేహాదికం సత్యమని చెచ్చడంకోసం కాదు... శ్రుతి వాక్యతాత్సర్యం పరమార్థాన్ని 


ముఖ్యంగా గోచరింపజేయడమే, (ప్రారబ్ఞకర్మ లేకపోతే జీవన్ముక్తునికి శరీరం 
ఉండకూడదు. కాని ఉంటోందికదా అనే శంకకు సమాధానం ఏమిటంటే 
'జీవన్ముక్తునకి శరీరం ఉంటోంది అని మనం అనుకొంటున్నాం. కాని అతనికి 
శరీర్రమ ఉండదు. నిద్రపోతున్న వానికి శరీరం ఉందని మనం అనుక్యోవడమేగాని 
ఆతనికి అటువంటి భ్రమ ఉండదుగదా 


అద్వితీయ బ్రహ్మ నిరూపణం 


'అహ్మము పరిపూర్ణం. అనాది. అనంతం. అప్రమేయం. అవిక్రియం. 
ఏకం, అద్వితీయం. నద్ధనం. చిద్ధనం. నిత్యమైన ఆనందఘనం. అక్రియం. 
ప్రత్యగాత్మ. ఏకరసం. పూర్ణం, సర్వతోముఖం, అహేయం. అనుపాదేయం, 
అనాధేయం. అనాశ్రయం. నిర్గుణం. నిష్కలం. సూక్ష్మం. నిర్వికల్పం: నిరంజనం. 
నిరూపింపశక్యంకాని రూవంగలది, మనస్సుకి వాక్కులకి గోచరించేది కాదు. 
సత్సమృద్ధం. స్వతః సిద్ధం... శుద్ధం... బద్ధం.  అనీదృశం. నానావిధాలుగా. 
కనబడే విశ్వం ఆ బ్రహ్మముకంటె కొంచెంకూడా వేరుగా లేనేలేదు. 


విషయాలపై అనురాగాన్ని విడిచినవారు, విషయానుభవం పరిత్యజించిన 


వేదుల నుబ్రవ్వుణ్యశాస్త్ర 
వారు, శమం దమంగల మహాత్ములు అయిన యతులు పరతత్వాన్ని చక్కగా 
తెలుసుకొని బ్రహ్మైక్యాన్ని పొందడంచేత పరమసుఖాన్ని పొందుతారు. 


ఉపదేశం 


శిష్టా! నువ్వుకూదా ఆత్మకు సంబంధించిన ఈ పరతత్తాన్నీ నీ స్వరూపమైన 
ఆనండఘనాన్నీ విచారించి నీయొక్క మనస్సుచే బాగా కల్పింపబడ్డ అజ్ఞానాన్ని 
విదలించుకొని ఆత్మజ్ఞానం పొంది సంసారముక్తుడివి, కృతార్థుడివి అగుము. 

నిర్వికల్ప సమాధిలో ఉంటూ నిశ్చలమైన మనస్సు గలిగి స్పష్టమైన 
నేత్రంతో. అత్మ తరాన్ని దర్శించు... నిస్సంశయంగా చక్కగా చూస్తే నువ్వు 
విన్న బ్రహ్మతత్యం తిరిగి వికల్పాలు పొందదు. అనుభనింపబడుతుంది. తనయొక్క 
అజ్ఞానవంధ సంబందంనుండి ముక్తిపొందడంవల్ల సత్య జ్ఞాన అనందరూపమైన 


పరబ్రహ్మము లభిస్తుంది ఈ విషయంలో వేదాంతశాస్త్రం యుక్తులు గురూపదేశం 
ప్రమాణం. అంతఃకరణమందు కలిగే అనుభనం కూడా ప్రమాణమే. 


 సంసారబంధమోక్షాలు, తృప్తి, చింత, ఆరోగ్యం ఆకలి మొదలైనవి స్వయంగా 
అనుభవించి తెలునుకోదగ్గవి. వీనికి సంబంధించిన జ్ఞానం ఇతరులకి ఊహింవదగ్గదే. 


వేదవాక్యాల వలె గురువులు కూడా తటస్థంగా ఉంటూ (బ్రహ్మతత్తాన్ని ఉపదేశిస్తారు. 
విద్వాంసుడు ఈుశ్యరానుగ్రహందే కల్గిన ్రజ్ఞదేత సంసారాన్ని తరించాలి. పండితుడు. 
తాను అఖండమైన ప్రత్యగాత్మ స్వరూపమని స్వయంగా తెలుసుకొని నిర్వికల్బమైన 
ఆత్మయందు మిక్కిలి సుఖంగా ఉండాలి. 

ఇది వేదాంత సిద్ధాంతవాక్యం. జీవుడూ సమస్తమైన జగత్తూ కూడా 
'అవ్మమే. అఖండమైన పరబ్రవ్యామై ఉండడమే మోక్షం. బ్రహ్మము అద్వితీయమని 
నిర్ణయించడానికి వేదవాక్యములే ప్రమాణం. 

వేదాంత సిద్ధాంత నిరుక్తిరేషా 

బ్రహ్మైవ జీవః సకలం జగచ్చ 

అఖండ రూపస్థితిరేవ మోక్షః 


బ్రహ్మోర్వితీయే శ్రుతయ; ప్రమాణమ్‌॥ 479 


వివేకచూడామణి 
శిష్యుని అనుభవం 


ఈవిధమైన గురూపదేశంవల్ల, శ్రుతి వాక్య ప్రమాణంవల్ల, తన యక్తిచేత 
(వివేకందేత) గొప్పదైన ఆత్మతత్వం పొంది ఇంద్రియ వ్యాపారాలని శమింపజేసుకొని 
అంత;కరణమును వశవరుచుకొని శిష్యుడు స్థిరమైన ఆకారంతో ఆత్మనిష్థుడై 
ఉన్నాడు. కొంతకాలం మనస్సుని పరమాత్మయందు స్థిరంగా ఉంచి వేచి 
పరమానందం అనుభవిస్తూ గురువర్యునితో ఇలా అన్నాడు. 


గురుదేవా! బ్రహ్మాజ్మైక్యాన్ని పొందడంవల్ల విషయజన్యమైన బుద్ధి 
నష్టమయింది. ఇంద్రియాల ప్రవృత్తి లోపించింది. ఇదం (ప్రత్యక్షం) గానీ అనిదం 


(పరోక్షం) గానీ నాకు తెలియడం లేదు. అపారమైన సుఖాన్ని అనుభవిస్తున్నాను. 
ఇది ఎటువంటిరో ఎంతదీదో చెప్పలేకపోశున్నాను. 


నాదైన అనందావ్యత ప్రవాహంతో నింహుర్ద పరబ్రహ్మమనే సముద్రంయొక్క 
వైభవం మాటలతో చెప్పడానికిగాని మనస్సుచే పరిగణించడానికి గాని శక్యం కానిది. 
నముద్రంలో చల్లబడ్డ వడగళ్లవలె నా మనన్సు ఆ పరబ్రహ్మమందు చెదిరి 
కరిగిపోయింది. ఆ ఆనందాంశలేశమందు ఆ మనస్సు పరిపూర్ణంగా లీనమై 
ఆనందమయమై సుఖిస్తోంది. 


ఈ జగత్తు ఎక్కడకు పోయిందో? ఎవడు దీన్ని తీసికొని పోతున్నారో? 
ఎక్కడ అది కలిసిపోతోందో? -ఇప్పుడేగడా అది కనబడింది. ఇవ్చుడు. లేదేమి? 
ఇది గొప్ప అద్భుతం. 

అఖండమైన ఆనందామృతంతో నిండిన పరబ్రహ్మమనే సముద్రంలో 
విడిదిపెట్టదగ్గది గాని గ్రపాంపదగ్గది గాని లేదు... అలాగే దానికంటె వేరుగా 
'మరొకవస్తువుగాని 


విలక్షణమైనదిగాని ఏదీలేదు. ఇక్కడ నాకు ఏమీ కనబడడంలేదు. 
ఏమీ వినబడడంలేదు. ఏమీ తెలుసుకోడం లేదు. స్వయంగా ఎల్లప్పుడూ ఉండే 


అనందస్వరూపుజ్జి అయ్యేను. విలక్షణుణ్ణి అయ్యేను, 


ఎవని కటాక్షమనే చిక్కని వెన్నెల ప్రసరించదంచేత సంసార తాపంవల్ల 
కల్గిన శ్రమ పూర్తిగా తొలగిపోయిందో, క్షణంలో అఖండమైన వైభవంగల నా 


68 


వేదుల సుబ్రవ్నగ్యికాస్త్ర 
స్వరూపమైన పొందగిలిగేనో ఆ గురుదేవునికి నమస్కారం. విముక్తసంగుడు 
సత్సురుషులలో ఉత్తముడు నిత్య అడ్వయ అనందస్వరూపుడు సదా అపార 
దయాసాగరుడు మహాత్ముడు అయిన గురురూప పరబ్రహ్మమునకు నమస్మానం. 


గురూత్రమా! నీ అనుగ్రహంచే ధన్యుణ్ణి కృతకృత్యుక్ణి సంసార (గ్రహవిముక్తుడ్డీ 
నిత్యానంద స్యరూపుణ్ణి పూర్ణుడ్జి అయ్యేను. - ఇప్పుడు నేను అసంగుణ్జి, శరీర 
రహితుణ్జి. స్రీ పురుషాది చిహ్నలు లేనివాణ్డి. నాశం లేనివాణ్డి. ప్రశాంతుద్డీ. 
అనంకుణ్జి. అతాంతుడ్డి (అలసటలేనివాణ్జి) చిరంతనుణ్ణి. అక్రియుణ్ణి, శుద్ధ 
జ్ఞానన్నరూపాన్సి కేవలం సదాకివుజ్జి. ద్రష్ట శ్రోత వక్త కర్త భోక్త అనే వారికంటె 
విభిన్యుడ్డి, నిత్యం నిరంతం నిసీమం అసంగం అయిన పూర్ణ జ్ఞాన 


నారాయణుడు, నరకాసురుణ్జి సంహరించిన శ్రీకృష్ణుడు, త్రిపురాసురులను 
సంహరించిన పరమేశ్వరుడు, పురుషోత్తముడు కూడా నేనే. నేను అఖండ జ్ఞాన 
స్వరూపాన్ని సమస్తానికీ సాక్షిని. నాపై ఎవరి ఆధిపత్యం లేనివాణ్డి, అహంకార 
'మమకార రహికుణ్జి. సమస్త ప్రాణులలో ఉంటున్నవాణ్డీ. జ్ఞాతగా లోపలికి బైటకి 
ఆశ్రయమైనవాజ్డి. భోక్త భోగ్యం అన్నీ అయినవాడ్డి. ఏది ఇంతకుముందు ఇది 
అని వేరుగా కనబడిందో అది వేనే. 


అఖండ అనంద సముద్రమైన నాయందు మాయ అనే వాయువయొక్క 
విశేషగమనములచే ఎన్నో విశ్వములు అనే తరంగాలు ఉద్భవిస్తున్నాయి. 
లీనమవుతున్నాయి.. నిష్మల నిర్వికల్ప బ్రహ్మమునైన నాయందు లోకులు ట్రాంతిచే 
ఆరోపించడం చేత స్థూలం సూక్ష్మం మొదలైన భావాలు కల్పింపబడ్డాయి. అది 
అపరిచ్చిన్నం అనంతం అయిన కాలమందు కల్పం సంవళ్ళరం అయనం బుతువు 
మొదలైనవి కల్పింవబడడం వంటిది. 


మతి దోషంచే దూషింపదగ్గ అజ్ఞానులు దేహాదికాన్నీ విశ్వాన్నీ వారికి 
ఠి 


టు... 


వివేకచూడామణి 


అధిష్టానమైన పరమాత్మయందు ఆరోపించేరు. ఆవిధంగా ఆరోపింపబడ్డ వస్తువు 
దానికి అశ్రేయమైన బ్రహ్మమునకు న్యూనత్వాన్ని కల్గించలేదు. ఎండమావిలోని 
నీటి ప్రవాహం చవిటినేలను తడపలేదుగదా, నేను ఆకాశంవలె కల్పనలకి దూరంగా 
'ఉన్నవాణ్టి. సూర్యునివలె ప్రకాశింపజేయరగిన వస్తువులకంటె వేరుగా ఉన్నవాణ్డి. 
పర్వతంవలె నిశ్చలుణ్ణి, సముద్రంవలె అంతంలేనివాణ్డి. మేఘంతో ఆకాశానికి 
పవిధంగాను సంబంధంలేనట్లే ఈ దేహంతో నాకు సంబంధంలేదు. కాబట్టి దేహానికి 
చెందిన జాగ్రత్‌ స్వవ్న సుషుప్తి అనే ధర్మాలు నాకు సంబంధించినవి ఎలా 
'అవతాయి?  ఉపాధియైన దేహం వస్తుంది. అదే పోతుంది. అదే కర్మలు 
ఆచరిస్తుంది. ఆదే కర్మఫలాన్ని అనుభవిస్తుంది. అదే జీవిస్తుంది. మరణిస్తుంది. 
నేను ఎల్లప్పుడు కులపర్వతంవలె నిశ్చలంగా ఉంటాను. 


ఎపుడూ అద్వితీయంగా అవయవరహితంగా ఉండే నాకు (ప్రవృత్తి లేదు. 
నివృత్తి కూడా లేదు. ' ఆకాశంవలె ఎకరూపంగా నిబిడంగా నిరంతరంగా ఉండే 
ఆ పరమాత్మ ఏవిధంగా కర్మ ఆచరిస్తుంది? నేను ఇంద్రియాలు చిత్తం 
షడ్భావవికారాలు ఆకారం ఏవీ లేనివాణ్ణి, అఖండ సుఖానుభవం గలవాక్డి. అద్దీ 
నాకు పుణ్యపాపాలు ఎక్కరినుండి కల్గుతాయి? (శ్రుతి కూడా “అనన్నాగతం పుణ్యేన, 
అనన్వాగతం పాపేన శీర హి తదా సర్వాన్‌ శోకాన్‌ హృదయన్య భవతి” 
(బృహదారణ్యకం) అని చెప్తోంది. సుషుప్తియందు ఆత్మ పుణ్య పాపాల సంబంధాన్ని 
పౌందకుండా హృదయానికి చెండిన సర్వశోకాలనీ తరిస్తుందని భావం. 

నీడ వేడినో చల్లదనాన్నో మంచినో చెడ్డనో తాకితే ఆ నీడకంటె వేరుగా 
నున్న పురుషుణ్ణి వేడి మొదలైనవి కొంచెం కూడా తాకవు. సాక్ష్య ధర్మాలు వానికంటె 
వేరుగా ఉండే సాక్షిని తాకవు. సాక్షి అవికారి. ఉదాసీనుడు, దీవం వెలుగుతూ 
ఉన్నవ్హుదు గృహధర్మాలు నిర్వహింపబడతాయి. ఆవి వానికి సాక్షిగానున్న దీపానికి 
ఏమాత్రమూ చెందవు. అలాగే దేహధర్మాలు అన్నింటికీ ఆత్మ సాక్షిగా ఉంటుంది. 
వానికంటె విలక్షణమైనది. కాబట్టీ అవి దాన్ని తాకవు. 


సూర్యుకు సమస్త కర్మలకీ సాక్షిగానే ఉంటాడు. అతణ్ణి ఆ కర్మలు అంటవు. 
ఇనుముతో అగ్ని కూడినప్పుడు అగ్నియొక్క లక్షణమైన దాహకత్వంచే. ఇనుము 
కాంతిమంతమవుతుంది. జడమైన ఇనుముయొక్క ధర్మాలు అగ్నికి కల్గవు. 


7 


న్‌ 


చేపల సుబ్రహ్మగ్యకాస 
రజ్ఞువునందు సర్బత్యం ఆరోపింపబడినప్పుడు సర్ప ధర్మాలు ఏవీ ఆ రజ్వవుని 
అంటవు. అరాగే నేను కూటస్థడనైన చిదాత్మను, నాయందు దేహాదికం ఆరోపీంప 
బడింది. ఆరోపితములైన దేహాదికం యొక్క ధర్మాలు ఏవీ నన్ను తాకవు 


నేను కర్తని కాను, |ప్రేరకుణ్టి కూడా కాను. భోక్తను కాను. భుజింపజేసే 
వాణి కూడా కాను. ద్రష్టను కాను. శూపించేవాజ్డి కూడా కాను. నేను స్వయం 
'ప్రకాయుడ్డి. ఇద్టీదని నిర్భేకింప శకృంగాని ఆత్మని, నీటిలో చలిస్తున్న ప్రతిబింబాన్ని 
చూసి అజ్ఞానులు ఆ కదలికను సూర్యునికి కల్పిస్తారు, కరులుతున్నాడని భావిస్తారు. 
ఉపాధీయైన దేహాదికమందు ప్రతిబింబరూపమైన జీవుడు పొందుతున్న సుఖదుఃఖాది 
అవస్థలని ఆత్మయందారోపించుకొని నేను కర్తని నేను భోక్తను అయ్యో! నేను 
'హతుడ్ణి అని భావిస్తారు. జడాత్మకమైన దేహం నీటిలో మునిగినా నేలపై దొర్లినా 
జలధర్మంగాని నేలధర్మంగాని నన్ను అంటవు. తడియడం వట్టి అంటుకోడం 
అనేవి ఆత్మస్యరూపుడనైన నన్ను పొందవు, 


కర్భత్వం భోకృత్వం ఖలత్యం మత్తత జడత్వం బద్ధత్వం విముక్తి మొదలైనవి 
బుద్ధిమొక్క వికల్పాలు మాత్రమే. ' కేవలం అర్వయంగా ఉండే నా స్వరూపమైన 
పరభ్రహ్మయందు ఇవేవీ లేనేలేవు. సత్వరజస్తమోగుణాత్నకమైన ప్రకృతి యొక్క 
వికారాలు వందలు వేలు ఉండవచ్చు. అసంగుణ్జి చిత్రూపుడ్జి అయిన నాకు ఆ 
'వికారాలతో ఏమి పని? మేఘాడంబరం ఆకాశాన్ని స్మృశింపదుగదా, 


అవ్యక్తం నుండి స్థూలదేహం వరకు గల సమస్త విశ్వమూ దేనియందు ఆభాస 
'మాత్రంగా స్ఫురిస్తుందో ఆకాశంతో సమానమైన సూక్ష్మం ఆద్యంతహీనం అయిన ఆ 
అద్వైత బ్రహ్మమే నేను. సర్వవిశ్వానికీ ఆధారమైనది, సర్వవస్తువులనీ ప్రకాశింపజేసేది, 
'సర్వాకారమైనది, సర్వమునంరున్నది. సర్వశూన్యమైనది, నిత్యం శుద్ధం నిశ్చలం 
నిర్వికల్పం అయిన ఆ అద్వైత బ్రహ్మమే నేను. దేనియందు సమస్త మాయావిశేషం 
లయమపుతుందో ఏది ప్రత్యగాత్మ స్వరూనమో ఏది ఇంద్రియాల జ్ఞానంచే పొందబడదో 
సత్య జ్ఞాన అనంత ఆనందరూపమేదో అట్టి అద్రైతపరబ్రవ్మమే నేను. 


నేను నిప్ర్రియడ్జి. వికారాలు లేనివాణ్డి, అవయవరహితుణ్డి. నిరాకారుడ్ణి, 


నిర్వోల్పుడ్ణి.. నిత్యుడ్తి నిరాధారుద్ది. నిర్హయుజ్డి. సర్వాళ్మకుద్డి. సర్వస్వరూపుడ్డి 


71 


వినకచూదామణి 
'స్వూతీతు్టి. అదృయుణ్ణి. కేవలం అఖండ జ్ఞానస్వకూపుజ్జి. నిరంతరానందార్ని, 
ఇది స్వయం ప్రకాశకమైన పరబ్రహ్మము యొక్క సామ్రాజ్యవైభవం, 
గురుదేవా! నీ దయా సంపదయొక్క గొప్ప అనుగ్రహంకే దీన్ని పొందేను. మహాత్మా! 
నీకు నమస్కారం. నమస్కారం. పునః పునః నమస్మారం. గురూత్తమా! 
మహాస్వప్పం వంటి మాయచే చేయబడ్డ జననమరణరూపమైన సంసారం అనే 
మహారణ్యంలో తిరుగుతూ క్లేశాలు అనుభవిస్తూ మిక్కిలి ఎక్కువైన తాపాలతో కూడి 
ఆహంకారమనే పెద్దపులిచే బాధింపబడుతున్న ఈ నన్ను అత్యంత కరుణతో 
గాధనిద్రనుండి మేళ్మొల్సి గొప్పగా రక్షించేవుగదా! గురువర్యా! నీకు నమస్మారం, 
నీ తేజస్సు సద్రూపం. అద్వితీయ చైతన్య ఘనం. అదే ఈ విశ్వంలో ఫ్రకాశిస్తోంది. 


ఈ విధంగా ఆత్మానందాన్ని పొంది శత్త్యం తెలుసుకొని వంగి 
శిష్యపుంగవుడ్జి చూసి మహాత్ముడైన ఆ గురుచంద్రుడు ప్రమోదంతో నిండిన 
హృదయంగలవాడై మళ్లీ పరమవాక్కుని ఇలా పలికేడు, 


గురువచనం 


ఈ జగత్తు బ్రహ్మరూపమైన జ్ఞానప్రవాహమే. కాబట్టి బ్రహ్మమే అవుతుంది. 
ఆధ్యాతృద్యష్టితో (ప్రశాంతమైన మనస్సుతో సర్వావస్థలయందును అంతటా సత్తునే 
చూడు, జ్ఞాన నేత్రం గలవారికి అంతటా (బ్రహ్మమేగాని వేరుగా చూడడానికి 
ఇంకొకటి ఉన్నదా? అలాగే (బ్రహ్మవేత్తకి బుద్ధి వీహరించడానికి ఆధారమైనది 
సక్తుకంటె వేరుగా మరొకటి ఏమి ఉన్నది? ఆ పరానందరసానుభూతిని విడిచిపెట్టి 
శూన్యములందు ఏ పండితుడు ఆసక్తిని పొందుతాడు? హృదయానికి ఆహ్లాదాన్ని 
కల్గించే చంద్రుడు ప్రకాశిస్తూ ఉండగా ఆ చంద్రుణ్ణి విడిచి బొమ్మలోనున్న చంద్రుడ్డి 
చూడడానికి ఎవడు ఇష్టపడతాడు? అసత్తయిన పదార్థాన్ని అనుభవించడంలో 
కొంచెం కూడా తృప్తిలేదు. దుఃఖం కూడా తొలగదు. సత్తు అద్వయం అయిన 
అనందరసాన్ని అనుభవించడంచేత తృప్తిని పొందినవాడవై ఆత్మనిస్టదే సుఖంగా 
ఉందు. 


ఓ మహామతీ! అంతటా నీ స్వరూపమైన వరబ్రహ్మమునే దర్శిస్తూ 


ఆద్వయమైన అ పరబ్రహ్మమే నేను అని తలుస్తూ నీదైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ." 


n 


భణ. 


వేదుల నుబ్రవ్మాగ్యాశాస్త్రి 
కాలం గడుపు అఖండ జ్ఞానస్వరూపమైన నిర్వికల్ప పరబ్రహ్మమంధు జగత్తుని 
కల్పించడం ఆకాశంలో పట్టణాన్ని ఊహించడమే. ' కాబట్టి అద్వయానందమయుదవై 
ఎల్లప్పుడు పరమశాంకిని పొంది మౌనాన్ని అవలంబించు. 


అసక్‌ కల్పనలకీ వికల్చాలకీ హేతువైన బుద్ధి ఉదాసీనంగా ఉండే అవస్థ 
పరమోపశాంతి అనిపించుకొంటుంది. మహాత్ములైన (బ్రహ్మవేత్తలు (బ్రహ్మస్వరూపులై 
అ పరమోపశాంతియందు నిరంతరం అద్వయవైన అనందసుఖాన్ని పొందుతారు. 
ఆత్మతత్వం తెలుసుకొని తనదైన ఆనందరసాన్ని అనుభవిస్తున్న వాసనారహీతమైన 
'మౌనంకంటె సుఖప్రదమైనవానిలో ఉత్తమమైనది మరొకటీ ఏదీలేదు. పండితుడైన 
ముని ఎక్కడికైన వెళ్తూ స్థిరంగా ఉంటూ ఎందులోనైనా ప్రవేశిస్తూ నిద్రపోతూ ఇంకా 
మరోవిధంగా కూడా ఉంటూ ఎల్లప్పుడు అత్మానందానుభవంతోనే స్వేచ్చగా జీవిస్తాడు. 


చిత్త నిరోధం కలిగి తత్వాన్ని తెలుసుకోడంలో సిద్ధి పొందిన మహాత్మునికి 
దేశం కాలం ఆసనం దిక్కు యమాది నియమం మొదలైనవాని అపేక్ష ఏమీ ఉండదు. 
తన్ను గూర్చి తాను తెలుసుకొవేటప్పుడు దిక్కు పుణ్యకాలం మొదలైన నియమాలు 
దేనికి? కన్ను మొదలైనవానిలే పదార్థ జ్ఞానం స్పష్టంగా కల్గుతూ ఉండగా ఇది 
కుండ అని తెలుసుకోడానికి దేశం కాలం మొదలైన నియమాన్ని ఎవడు కోరుకొంటాదు? 
ఎవ్వడూ అపేక్షించడు. అలాగే పరమాత్మని తెలుసుకోడానికి ప్రమాణ పటుత్వం 
అవసరం. దేశకాలాది నియమం కోరదగ్గది కాదు. శ్రుతి వాక్యాడికం ప్రమాణంగా 
ఉండడంచేత ఈ ఆత్మ స్వతః సిద్ధంగా ప్రకాశిస్తోంది. దేశం కాలం శరీర శుద్దీ ఏదీ 
అపేక్షించదు. నేను దేవదత్తుజ్జి అనే జ్ఞానం దేన్నీ అపేక్షించదు. అలాగే బ్రహ్మరేత్తకి 
నేను బ్రహ్మమను అనే జ్ఞానం కూడా కతరాపేక్ష లేకుండానే లభిస్తుంది. 


సూర్యునిచే సమస్త విశ్వం ్రకాశిస్తోంది. అలాగే ఆత్మచేతనే దేహాదికం 
ప్రకాశిస్తోంది. అనాత్మ అసత్తు తుచ్చం అయిన దేహాదికం ఆత్మని ప్రకాశింపడేసేది 
ఎలా అవుతుంది? వేద శాస్త్ర పురాణాలు సమస్త భూతాలు కూడా ఆ పరమాత్మ 


చేతనే సార్థకమవుతున్నాయి. ఇవి సమస్తానికీ జ్ఞాయైన పరబ్రహ్మమును ప్రకాశింప 
జేయగలవా? 


7 


వివేకచూడామణి 
బ్రహ్మవేత్త స్థితి 


పరమాత్మ స్వయం (ప్రకాశకమైనది. అనంతమైన శక్తిగలడి. కౌలతకి 
అందనిది. సమస్తమైన అనుభవరూపమైనది. ్రహ్మవేత్తలలో ఉత్తమోత్తముడు ఆ 
ఆత్మని తెలుసుకొనియే సంసార బంధ విముక్తుడవతాదు. చక్కగా సర్వోత్యష్టంగా 
విరాజిల్లుతాదు. 


నిరంతరమైన అనందరసాన్ని స్వయంగా ఆస్వాదిస్తూ తృప్తిపాందే బ్రహ్మవేత్త 
విషయాలే ఎన్నడు దుఃఖాన్ని పొందడు. ప్రమోదాన్నీ పొందదు. వానియందు 
ఆసక్తుడు కాడు. విరక్తుడు కూడా కాడు, తన స్వరూపమైన ఆత్మయందు ఎల్లప్పుడు 
క్రీడిస్తూ ఉంటాడు. ఆనందిస్తూ ఉంటాడు, బాలుడు ఆకలినీ, శరీరం పొందుతున్న 
జాధనీ విడిచిపెట్టి ఆట వస్తువుతో ఆడుకొంటూ ఉంటాడు, అలాగే ఆత్మజ్ఞానియైన 
పండితుడు కూదా అహంకార మమకారాలు లేనివాడై అత్మయందు ్రీడిన్తూ 
ఉంటాడు. సుఖీయై ఉంటాడు. 


'బ్రహ్మవేత్త చింత దైన్యం లేకుండా భిక్షచేసిపాందినదాన్ని తింటాడు. 
సదీజలాన్ని త్రాగుతాడు. స్వతంత్రతతో నిరంకుశంగా ఉంటాడు. దేనినుండీ 
భయాన్ని పొందడు. శృశానంలోనో వనంలోనో నిద్రపోతాడు, ఉతుకడం 
ఎండపెట్టుకోడం లేని వస్త్రాన్ని ధరిస్తాడు. దిగంబరురుగానైనా ఉంటాడు. భూమి 
అతనికి హేను. వేదాంతవీధుల్లో ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాడు. పరబ్రహ్మమందు 
క్రీడిస్తూ ఉంటాడు. 


చింతాశూన్య మధైన్య ఖైక్షమశనం పానం సరిద్వారిషు 

స్వాతంధ్రేణ నిరంకుశా స్థితిరభీర్నిదా శృశానే వనే 

వస్త్రం క్షాలన శోషణాది రహితం దిగ్వాస్తు శయ్యా మహీ 

సంచారో నిగమాంతవీథిపు విదాం క్రీడా పరే బ్రహ్మణి॥ 539 

ఆత్మృవేత్త మోహాన్ని కోల్పోయిన శరీరంతో ఉన్న విషయాలని అన్నింటినీ 
ఇతరుల కోరిక ననుసరించి బాలునివలె అనుభవిస్తాడు. తన వర్దాశమాది 
లక్షణాలని ఎక్కడా చూపించుకోడు. బాహ్యవిషయాలపై ఏమాత్రమూ అసక్తిని 
పొందడు, ఒకప్పుడు దిగంబరుడై మరొకప్పుడు వస్రాన్ని ధరించినవాడై ఉంటాడు. 


™ 


వేదుల నుబ్రవ్మణ్యితాస్త్ర 
ఒకప్పుడు చర్మాన్ని కప్పుకొనియైనా ఉంటాడు. పిచ్చివానివలెనో పిల్లవానివలెనో 
పిశాచంవలెనో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. 
'దిగంబరో వాపీ చ సాంబరో వా, 
తృగంబరో వాపి చిదంబరస్థః 
 ఉన్నత్తవద్వాప్‌ చ బాలవద్వా 
పిశాచవద్వాపి చరత్యవన్యామ్‌॥ 541 


అర్వైత పరమాత్మయందు చరిన్తున్న ముని నిష్మాముడై కోరికలని 
అనుభవిస్తారు. తనదైన ఆత్మానుభనంచేతనే ఎల్లప్పుడూ సంతుష్టుడై ఉంటాడు. 
'స్వయంగా సర్వం తానే అనే భావంతో ఉంటాడు. ఒకప్పుడు మూధునివలె ఒకప్పుడు 
'పందితునివలె ఒకప్పుడు మహారాజు వైభవం కల్ణినవానివలె ఒకప్పుడు మతిభ్రప్పునివలె. 
ఒకప్పుడు ఫౌమ్యునివలె ఒకస్పుడు. కొండచిలువ మార్గాన్ని అనుసరిస్తున్నవానివలె 
ఒకప్పుడు నత్పాత్రునివలె ఒకవ్వుడు అవమానింపబడ్డవానివలె ఒకవ్వుడు 
అజ్ఞాతంగానున్నవానివలె సంచరిస్తూ ఉంటాడు. 


క్వదిన్మూరో న క్వచిదపి మహారాజ విభనః 
క్వదిద్భాంతః సొమ్మః క్వచిదజగరాచారకలితః 
rete కృచిదవమతః క్వాప్యవిదిత 

'శృదత్యేవం ప్రాజ్ఞః సతత పరమానంద సుఖితః; 54కి 


సంపద లేకపోయినా (బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. 
నహాయులు ఎవ్వరూ లేకపోయినా మహాబలశాలిగా ఉంటాడు, అనముడైనా 
(సాటిలేనివాడైనా) సమదృష్టిగలవాడై ఉంటాడు. కర్మ ఆచరిస్తున్నప్పటికీ ఆచరింపనివాడు. 
కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పటికీ భోక్తకాదు. శరీరం ఉన్నవాడే అయినా లేనివారే. 
దేహమనే ఉపాధికి వరిమితమైనవాడే అయినా సర్వం తానే అయినవాడు. శరీరం 
నేనుకాదని నిత్యం తలంచే (బ్రహ్మవేత్తని ప్రియం అప్రియం, శుభం అశుభం అనేవి 
స్పృశింపవు. స్టూలారి శరీరాలతో సంబంధం కలిగి ఆ శరీరమే నేను అనే అభిమానం 
కల్గినవానికి సుఖదుఃఖాలు శుభాశుభాలు కల్గుతాయి. శరీరం నేను కాదని సంబంధాన్ని 
త్రెంచుకొన్నవానికి శుభకర్యయొక్క ఫలంగాని _ అశుభకర్మ యొక్క ఫలంగాని ఎక్కడ 

కల్గుతుంది? సూర్యుడు రాహువుచే మ్రింగబడక పోయినప్పటికీ అజ్ఞానులు 
"5 


నిని  — 


వివేకచూడామణి 


'వస్తుస్వభావాన్ని తెలుసుకోకుండా (బ్రాంతిచేత సూర్యుడు మింగబడ్దాడని చెప్తారు. 
ఆవిధంగానే దేహబంధాల నుండి విముక్తుడైన బ్రహ్మవేత్తలలో ఢ్రేష్ముడైనవాణ్డి శరీరాభాసని 
చూస్తూ శరీరం గలవాడని పరిగణిస్తారు. 


శరీరబంధాన్ని ్రెంచుకొన్నవాడు పాము పొరవలె ఏదో కొంచెం 
'ప్రాణవాయువునే స్వల్పంగా ఇటూ అటూ ఉంటాడు. ప్రవాహంచే కొయ్యి. 
ఎత్తు పల్లాలకి తీసికొనిపోబడుతూ ఉంటుంది. అలాగే బ్రహ్మవేత్త యొక్క శరీరం 
దైవంచే కాలానుగుణంగా కర్మఫలాన్ని, అనుభవించడంకోసం తీసుకొని పోబడుతుంది. 
'దేహబంధం నుండి విముక్తుడైన సీద్ధుడు ప్రారబ్ధకర్మకు చెందిన వాసనలతో 
కర్శఫలాన్ని అనుభవించడంలో సంసారివలె (ప్రవర్తిస్తాడు, సాక్షిగా 
ఉదాసీనంగా ఉంటాడు. బండి చక్రం తిరుగుతున్నప్పటికీ చక్రమూలం (ఇరుసు) 
కదలకుండా ఉన్నట్లు అతడు సంకల్ప వికల్బరహితుడై ఉంటాడు. తనదైన 
ఆస్నదించదంవల్ల మత్తెక్కిన రిత్తంగల ట్రహ్మనేత్త సాక్షిగా ఉంటూ 
ఇంద్రియాలని విషయాలపై ప్రవర్తింపజేయదు. అలాగే విషయములనుండి 
మరలించదు. కర్మఫలాన్ని కొంచెం కూడా అపేక్షించదు. 


అక్ష్యాలక్ష్యాలు రెండింటిని విడిన పెట్టి కేవలం పరబ్రహ్మమై ఉన్నవాడు స్వయంగా 
శివుడే, అతడు (బ్రహ్మవేత్తలలో ఉత్తముడు. జీవిస్తూనే ఎల్లప్పుడు దేహబంధంనుండి. 
విముక్తుడైనవాడు. కృతార్థుడు. అతదు బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడు. శరీరమనే ఉపాధి 
నాశనమడవంవల్ల అతడు (బ్రహ్మమే అవతాడు. అద్వితీయమైన బ్రహ్మమును, 
అనుభవిస్తాడు, నటుడు వేషాన్ని ధరించినా ధరించకపోయినా పురుషుడే అయినట్లు 
బహ్మవేత్తలలో శ్రేష్టుడు శరీరం ఉన్నా లేకపోయినా (బ్రహ్మమేగాని ఇతరుడు కాదు. 
బ్రహ్మవేత్త దేహపాతం 

చెట్టయొక్క వందుటాకు ఎక్కడో అక్కడ పడుతుంది, అలాగే 
భ్రహ్మీభూతుడైన యతి యొక్క శరీరం ఎక్కడో ఎప్పుడో పతనమవుతుంది. ఆ 
శరీరం జ్ఞానాగ్సిచేశ ముందు ఎప్పుడో దగ్ధమైనదే. పూర్ణం అద్వయం అయిన 
ఆనందంతో నిండియుండడంచేత ఎల్లప్పుడు పరబ్రహ్మమునందే ఉండే మనికి చర్మం 
మాంసం మలమూత్రాలుగల పిండాన్ని (దేహాన్ని) విడిచిపెట్టకంలో శభప్రదమైన 


76 


వేదుల నుద్రిహ్మణ్యశాస్ట్ర 
దేశం కాలం మొదలైనవానికోసం నిరీకించడం ఉందనే ఉండదు. 


దేహాన్ని విడిచిపెట్టడం మోక్షంకాదు. దండం కమండలం విడిచిపెట్టడం. 


కూడా కానే కాదు, అజ్డాన వృదయగ్రంధి ఎప్పుడు విడిపోతుందో అప్పుడే మోక్ష: 
కలగడం. 


'చేహస్య మోక్షో నో మోక్షో న దందన్య కమండలో; 
అవిద్యా హృదయగ్రంధి మోళ్లో మోక్షో యతస్తకః। 559 


చెట్టు నుండి ఆకు కాలువలోనో నదిలోనో శివక్షేత్రంలోనే నాల్గు త్రోనల 
కూడలిలోనో పడితే అ చెట్టుకి శుభాకుభరూపమైన ఫలం లభిస్తుందా? అలాగే 
దేహం ఇంద్రియాలు ప్రాణం బుద్ధి అనేవాని నాశం చెట్టుయొక్క పత్రపుష్ప ఫలాల 
నాశం వంటిదే, అది సదాళ్మకం. ఆనందస్వరూపం. ' అత్మనాశంకారు. అత్మ 
పత్రపుష్పాదులు నశించినప్పలీకీ నిలిచే వృక్షం వంటిది. 


“ప్రజ్ఞానఘనః” అని శ్రుతి పేర్కొన్న ఆత్మ లక్షణం ఆత్మ సక్యమైనదని 
సూచిస్తోంది. స్పష్టంగా చెప్పలేకపోయినా ఆత్మకు ఉపాధియైన దేహాదుల వినాశం 
చెప్పినట్లే. (శ్రుతి “అవినాశ్‌ వాజరే.యమాళ్మా” అని చెప్పి దేవాది వికారాలు 
నశిస్తాయి, ఆత్మకు నాశం లేడు అని పేర్కొంటోంది. మట్టినుండి వచ్చి పాషాజాలు 
వృక్షాలు గడ్జితోవలు ధాన్యములు వస్త్రాలు మొదలైనవి ద్యములై సుట్టియెనట్లు దేహం. 
ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు మొదలైన సమస్త దృశ్యం జ్ఞానాగ్నిచే దహింపబడినరై 
తిరిగి బ్రహ్మమునే పొందుతుంది. (బ్రవ్మమునుండి వచ్చింది కాబట్టీ చివరకి 
'బ్రహ్మములోనే లీనమవుతుంది. 


విలక్షణమైన చీకటి సూర్యుని తేజస్సులోనే లీనమైనట్లు దృశ్యం సమస్తం 
'బ్రహ్మమందే పూర్తిగా లయమవుతుంది. ఘటం ముక్కలు కాగా ఆ ఘటానికి చెందిన 
ఆకాశం, స్ఫుటంగా ఆకాశమే అవుతుంది. అలాగే ఉపాధియైన దేహం విలయం 
కాగా బ్రహ్మవేత్త స్వయంగా బ్రహ్మమే అవతాడు. పాలు పాలలోను, తైలం తైలంలోను, 
జలం జలంలోను పోసినప్పుడు కలిసి ఏకమవుతాయి. అలాగే అత్మవేత్తయైన ముది 
ఆత్మయందు కలిసి ఏకత్వం పొందుతారు... ఆత్మే అవతాడని భావం. ఈ విధంగా 


గా 


మ. 


వివేకచూడామణి 


పరిపూర్ణమైన సత్‌ మాత్రంగా ఉండడమే విదేహ కైవల్య రూపమైన బ్రహ్మభావం. 
అర్జీ స్థితిని పొందిన యతి తిరిగి సంసారంలో ్రవర్తింపడు. 


ఎల్లప్పుడు పరబ్రహ్మముతో ఏకత్వం కలిగించే విజ్ఞానంచేత దగ్ధం చేయబడ్డ 
అవిద్య, దాని కార్యాలు శరీరం కల్గిన యతి బ్రహ్మభాతుడవతాదు, ' అటువంటి 
వానికి తిరిగి జన్మ ఎలా కల్గుతుంది? 

సంసారబంధమోక్షాలు మాయచే కల్పింపబడ్డవే. యథార్థంగా అవి 
ఆత్మయందు లేవు, రజ్ఞ నర్బట్రాంతిలో 'బ్రాంకిచేత నర్చత్వం కల్గడం, 
యథార్థజ్ఞానంచే ఆ 'సర్పత్వం. తొలగడం వంటివే. అజ్ఞానాపరణం ఉండడమే 
సంసార్‌ బింధం. ఆ ఆవరణం తొలగడమే మోక్షం. అందుకే “అవిద్యాణ. స్త్రమయో 
మోక్ష సా చ బంధ ఉదాహృతః అన్నారు పెద్దలు. పరబ్రహ్మమునకు ఏ 
'అవరణమూ లేదు. బ్రహ్మముకేంటి వేరే మరొకటి ఏరీ లేకపోవడంబేత బ్రహ్మా ఏ 
ఆవరణమూ లేనిదే. ఒకవేళ ఏదైనా ఉందని భావిస్తే శ్రుతి సహించడు, 
బంధమోక్షాలు రెండూ అసత్యములే, మూధులు బుద్ధియొక్క ధర్మాన్ని ఆత్మయందు 
కల్పిస్తున్నారు, అది కంటి చూవుని మేఘం ఆవరిస్తే సూర్యుణ్ణి మేఘం 
ఆవరించిదరని చెప్పినట్లే అద్వయం అసంగం చిదేకం అక్షరం అయినది త్మ 
దానికి బంధమోక్షాలు ఎలా సంభవిస్తాయి? 


'పరమాత్మయందు సంసార బంధం ఉంది తొలగింది అనేది బుద్ధి యొక్క 
గుణాలే. అవి నిత్యమైన ఆత్మకు చెందవు. కాబట్టి బంధమోక్షాలు రెండూ 
ఆత్మయందు కల్పింపబడ్డవే. నిష్మలం నిప్మియం శాంతం నిరవద్యం నిరంజనం 
అద్వితీయం అయి ఆకాశంవలె ఉండే పరమాత్మయందు బంధమోక్షాది కల్పన 
ఎక్కడనుండి వచ్చిందీ? (ప్రలయం ఉత్పత్తి బంధం సాధకుడు ముముక్షువు ముక్తుడు 
అనేవి ఏవీ లేవు. ఇది పరమార్థం. 
శిష్యా ఇది సమస్ట వేదాంత సిద్ధాంత స్వరూపం. అన్నింటికీ అతీతమైనది. 
అత్యంత నీకు ఇప్పుడు 'పదేశించేను.. కలికోషం పోగొట్టుకొన్న 
వాదవై కోరికలు లేని బుద్ధిగలవాడవై మోక్షేచ్యపొంది నిరంతరం అనుపమమైన ఈ 
తత్తాన్ని భావించు. 


వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 

ఈవిధంగా గురువు ఉపదేశింపగా విని శిష్యుడు వినయంతో నమస్మరించి 
గురువుయొక్క అనుజ్ఞను పొంది బింధవిముక్తుడై వెళ్ళినాడు. ఆ గురువు కూడా 
నిత్యమైన ఆనందసాగరంలో పూర్తిగా మునిగిన మనస్సుగలవాడై సమస్త భూమిని 
పవిత్రం చేస్తూ నిరంతరం సంచరించేడు. 


ఈ విధంగా ముముక్షువులకి సుఖాన్ని కల్గించే జ్ఞానాన్ని ఉపదేశించడంకోసం. 
ఆచార్య శిష్య సంవాదంలో ఆత్మలక్షణం నిరూపింపబడింది. సమస్త చిత్త దోషాలు 
తొలగించుకొన్నవారు, సంసారసుఖమందు అసక్తి లేనివారు, ప్రశాంత చిత్తులు, 
శ్రుతినాక్యములందు ఆసక్తిగలవారు, మోక్షేచృగలవారు అయిన యతులు ఈ 
ఉపదేశాన్ని గ్రహింతురుగాక! 


'సంసారమార్గంలో తపిస్తున్న సూర్యుని కిరణాలవల్ల దాహంతో బాధపడుతూ 
నీటికోనం చురుభూమియందు (ట్రాంతితో తిరుగుతున్న వారికి ఈ శంకర 
భగవక్సాదుల ఉపదేశం అత్యంత సమీపంగానున్న అమృత సాగరం, ఇది సుఖాన్ని 
ఇస్తుంది. (బ్రహ్మము యొక్క అర్వయ స్థితిని దర్శింసజేస్తుంది. మోక్షాన్ని కల్గిస్తుంది, 
చక్కగా ప్రకాశికోంది. 


'సంసారాధ్వని తాపభామకిరణ ప్రోద్భూత దాహవ్యథా 
శీన్నానాం జలకాంక్షయా మరుభువి భ్రాంత్యా పరిభ్రమ్యతామ్‌ 


హధాంబుధిం నుఖకరం బ్రహ్మాద్వయం దర 
sanded 582 


గ్రంథకర్త పరిచయం 


తల్లిదండ్రులు: 
శే, శ్రీమతి వేదుల రాజ్యలక్ష్మి-వేడుల కృష్ణమూర్తి 
అక్తమమల: 


శ్రీమతి మరువాడ రామలక్ష్మి-ఉ।శే। మరువాద వేంకటరమణ 


; దేవాడ (విజయనగరం జిల్లా 22-8-1942 


2 తెలుగులోను సంన్నృతంలోను ఎ.వి, పిహెచ్‌డి. 


= విశాఖపట్టణంలోని మిసెస్‌ వివియన్‌, కాలేకలో లెక్చరర్‌ 1965-78, 1975-2002 
ఆంధ్రా యూనివర్సిటీల లెక్టరర, రీడర్‌, ప్రొఫెసర్‌, హెడ్‌ ఆఫ్‌ ద డిపార్గమెంట్‌ ఆఫ్‌ 
తెలుగు, 1976లో విస్కాన్సిన్‌ స్టేట్‌ యూనివర్నిటీ, అమెరిక, 


ఆరార్య సార్వభౌమ, విజ్ఞాన వివేక వీభూమా, వాణీ విభూషణ, అధ్యాత్మికరత్న 


ప్రధాన వురస్మారములు: సువర్ణసింహ లలాటం = శ్రీ కంచికామకోటి మహాసంస్థానం - శంకరమళం = 


ముద్రిక గ్రంధాలు 


విశాఖపట్టణం. 
శవా ఎపినర్‌ సిటిజన్‌ అబర్డ్‌ - సనాతన ధర్మ చారిటబుల్‌ ట్ర్‌ 
సువర్ణ కంఠం - శ్రీ ఇవి సచ్చిదానందస్వామి. 


2 వరూధినీ ప్రవరమ్‌, శత్త్వమని (సంస్సృత గూపకాలు), అస్టదిగ్గజాలు, భాగవతసుర, 
తెలుగులో పంచతంత్ర చంవువు, ఆధ్యాత్మిక వ్యాసమంజరి, భారతంలో శాంతిపర్వం, 
'భారతభారతి, సుబ్రహ్మణ్య భారత, జానపద గేయ సాహిత్యప్రభ, శివానందలహరి. 
వాక్య, సొందర్భలవారి వ్యాళ్ళ ధ్యాశ్మరాహయణంలోని అపూర్వకల్పనలు, అధ్యాక్మ 
కాహయణం (అనువాదం అద్భు రామాయణం (అనువాదం! భాగవత రసాయనం, 
కాహయణంలో పురుషార్థాలు, కాల రామాయణం, వివేక చూడామకి (వివరణ), 
శ్రీమద్రామాయణే పురుషార్ధ వచేకః - స్మృతం - అముద్రితం. 


వార్టేవా వరివస్వ - సాహిత్య, ఆధ్యాత్మిక ఫ్రనంగాలు. 


'శారూాపీకం, 46-15-35, దొండవర్తి, విభాఖవట్టణం-$80 018. 
ఫోన: 0891-2541003, పెల్‌ 3490084217. 


